


శ్రీమత్‌ రామాయణం 


సుందరకాండ 


ఉపష్రీ 





ప్రచురణ 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2006 


56104 [కటీ [10న 
లి 
ల5గ4వగ్‌ి/ 


రి, ౧18[65 గ656౧/66 
గ0. గ66కం6ట5 ౮06౧026005 56గ65 110.14 


౧౭-౧౧౧6 ; 2005, 2006 
600165 : 5,000 


5190115066 0/: 

5/1 గ.కినె.గ!. 520002, 1.4.5., 
6066046 0గ|౦6% 

1000212 11040026 5ఠ/45600202గ05, 
1106402464 -- 51/7 50/ 


60/67 ర6/౯/ 
6 (67/72/76౮/256622/ 


౧౧౧౯౯6 ౬౯ 
0404048 1060464 0అ/41500)404గ5 9౧655, 11౧60046. 


ముందుమాట 


(ప్రాచీన సాహిత్యాన్ని బెక్కుబె దరకుండా ఉంచుకున్న 
మహోత్కృష్ట జాతి మనది. భారతీయుడిది గృహాశ్రమ జీవనం. 
రామాయణ భారత భాగవతాలు భారతీయ విజ్ఞాన భాండారాలు; భుక్తి 
ముక్తి ప్రదాలైన ఇతివోసాలు. త్యాగభావనాయుక్తుడనవై (ప్రపంచ 
పదార్థాలను అనుభవించమనడమే ఈ (గ్రంథాలలోని సంస్కృతి. 


భారత రామాయణాలు కర్మ(్రవృత్తి కలగజేస్తాయి. భాగవతం, 
భక్తి జ్ఞాన వైరాగ్యాలు లభింపజేస్తుంది. భాగవతాన్లి తెలుసుకోవడానికి 
భక్తి ఉండాలి. భారతాన్ని తెలుసుకోవడానికి భక్తి యుక్తి అవసరం. 
రామాయణాన్ని (గ్రహించడానికి భక్తి యుక్తులు రెండే కాకుండా శీ కూడా 
కావాలి. 


సుందరకాండలో సుభగసుందరుడూ, ళివాంశసంభూతుడూ 
అయిన హనుమంతుడి తేజో బల పరాక్రమాలు వర్థించబడ్డాయి. 
సుందరకాండ చదివితే రావూయిణవుంతా పఠించిన ఫలం 
దక్కుతుందని పెద్దలు చెబుతారు. 


తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన బహువిధ భక్తి సాహిత్య 
తార్య[క్రమూలలో ప్రాబీన (గ్రంథాల ప్రచురణ ఒకటి. మహోత్తమ కావ్యాల 
సారాన్ది సకల జనులకూ చక్కని వచనంలో అందజోయాలని మా 
అభిలాష. అం(ధ్ర సహృదయ లోకం ఈ పునర్ముద్రణ (గ్రంథాన్ని 
ఎప్పటిలాగే ఆదరించి మా అళయాలకు దరితార్టత చేళూర్చుగలదని 
ఆశిస్తున్నాము. 


కార్యనిరహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


అంజనా నందనం వీరం 
జొనఠీ శోక నాశనమ్‌. 

కపీళమ్‌ అక హంలౌరం 
ఎందే! లంకొ భయంకరమ్‌/ 


సుందరకాండ ఎందుకు చదవాలి? అని కొందరు ప్రబ్పిస్తారు. 

ఆదికి వాల్మీకి మునిభంద్రుడు సైతం ముచ్చటవడీన “కాండ” 
కనక సుందరకాండ చదివితీరాలి. 

శ్రీరామచందుని బాల్యం, విద్య, వివాహం బిత్రించి దానికి 
“బాలకాండ” అనీ, సీతారాములు అయోధ్య వదిలేవరకూ జరిగిన కథకు 
“అయోధ్యకాండ” అన్సీ వారి వనవాస వోషాలను వివరింబే 
సన్దివేశాలకు “అరణ్యకాండ” అనీ రామ లక్ష్మణులు కిష్కింధా 
నగరంలో గడిపిన జీవితగాథకు ' కిష్కింధాకాండ అనీ, రామ రావణ 
సంగ్రామ కథాభాగానిఃి “యుద్ధకాండ ౫” అనీ పేర్డు పెట్టిన వాల్మీకి 
మహర్థి- 

కిష్కింధా - యయద్ధకాండల వుధ్య జరిగిన నిశేషాలకు 
“సుందరకాండ '' అని నామకరణం చేశారు, 


నిజానికి దీనికి అన్వేషణ కాండ అన్సీ హనుమత్కాండ అనీ పేరు 
పెట్టవచ్చు. మహాకశ్రలెవరయినా యిది వ్రాసి ఉంటి! 

తాని ఆయన “కవి” మ్యాతవేం కనక కావ్యదృష్టితో 
“సుందరకాండ” అన్నాడు. 


ఇందుకు అనేకులు అనేక కనారణాలు బెపుతారు. 
నేనేమనుకున్హానంటే. 


ఇందులో ప్రప్రథమంగా హనుమంతుని విశ్చరూప సౌలిదర్యం, 
ఆయన సేవాధర్శ సౌందర్యం ఉన్నాయి. 


ప్రపంచంలోని సర్భనగర నిర్మాణాన్సీ తలదన్నే లంకానగర 
సౌందర్యం, అ నగరంలో ఉన్సు కమనీయ కామినీజన సౌందర్యం 
ఉన్హాయి. దశకంఠ రావణుని రాజసవీర సౌందర్యం ఉంది. 


ఈ పాంచభౌతిక సుందరత్వం అంతనూ తృణ(ప్రాయంగా 
చూడగల జానకీ “శీలసొందర్యం ” ఇక్కడే సాక్షాత్కరిస్తుంది. 


ఇన్చిటితో- 

వాల్మీకి మునిచందద్రుని కవితాళిల సౌందర్యం ఇక్కడే నిక్షిప్తముయి 
ఉంది. 

అన్ఫిటినీ మించి ఆత్మహత్యకు సన్పద్ధులయిన “జానకీ - 
హనుమంతుల ” (ప్రాణరక్షణ సౌందర్యం గోచరిస్తుంది. 


ప్రతి మానవుడికీ జీవితం మీద ఆళ కల్పించే సన్ఫివేశాలున్నందు 
వల్లనే ఇది చదవాలి. పారాయణం చెయ్యాలి, నిత్యం. 


అందుకే ఈ [గ్రంథాన్ని మీ పూజాగ్భృహంలో భద్రంగా ఉంచండి; 
వ్యాసపీఠం మీద. 


సగర న్‌ 


మరొక్క మాట 


శ్రీ మద్రామాయణం ఆదికవి వాల్మీకి అందించిన సుముహూర్తం 
ఎటువంటిదంటే - నాటినుంచి నేటివరకూ భాస, కాళిదాస భవభూతి, 
మురారులవంటివారు సైతం ఆ మునిచంటద్రునికి తలవంచి తవం 
పలుకులలోకావ్యాలుగా, నాటకాలుగా (వ్రాసుకుని జన్మధన్యమయిందను 
తున్హారు. 


తెలుగువారు హారికథలుగా నాటకాలుగా వినిపించి, (ప్రదర్శించి 
తృప్తిపడుతున్నారు. పాటలుగా జానపదులు శ్రీలు పాడుకుంటూనే 
ఉన్నారు. శతకాలతో అర్చించుకుంటున్నారు. చివరకు భారతీయ జ్ఞానపీఠం 
మీద తెలుగు సరస్వతిని ఆరాధింపజేోకారు, విశ్ళనాథవారు “రామాయణ 
కల్పవృక్షం గా వాల్మీకిని, 


నాగరక చిహృవుంఎయన బచలనబి(తతంగా రావూయుణం 
శతదినోత్సవాలు జరుపుతుంటున్దుది. 


వేల సంవత్సరాలుగా లక్షల మానవులకు అక్షర భాండారంగా 
ఆదికవి అందించిన రామకథను యథాశక్తి నేను కూడా రేడియో ద్వారా 
వినిపించి, పుస్తకంగా తెలుగు వచనంలో అందించాను. అంతకుముందే 
మహాభారతాన్ని బాగా సంక్షిప్తంచేసి “భారతం ”గా అందించాను. 


ఆ రెండూ మీ అదరణపాంది అయిదేళ్ళు దాటుతున్లు సందర్భంగా 
“సుందరకాండ” ఈనాడు తెలుగువారికి తెలుగుభాషలో పారాయణ 
యోగ్యంగా అనువదించాను. అదే మీరు చదవబోతున్నారు. 


న్‌ రే రేగే 


ప్రమదామాయంణం 


ల్‌న్తక 


య సభమూ. విద్వాంస భూషితమూ, వీరయోధ విలసితమూ 
అయిన అయో య రాని పాలించే దశరథ మహారాజుకి కౌసల్య, 
సుమిత్ర, కైకేయి  పేర్షుగ 1బ ముగ్గురు భార్యలవల్ల రామ, లక్ష్మణ, 


భరత, శ్రుమ్నులనే సరు కుమారులు కలిగారు. 


వీరిలో పెద్దవాడయిన రామచంద్రుడు తండ్రిమాట ప్రకారం 
అరణ్యానికి బయలుదేరగా ఆయన వెంట భార్య జానకీ, తమ్ముడు 
లక్ష్మణుడూ కూడా వచ్చారు. 


పదమూడు సంవత్సరాలకాలం అరణ్యంలో మునీశ్వరుల 
ఆశ్రమాలను దర్శిస్తూ సాధు పొంసకులయిన రాక్షసులను సంహరిస్తూ 
కాలం గడిపాక, ఒకనాడు లంకేశ్వరుడయిన రావణుడు (మాయచేసి 
మారీచుని సాయంతో) సీతను అపహరించాడు. 


భార్యా విరహంతో రాముడు తిరిగి తిరిగి కిష్కింధచేరి సుగ్రీవునితో 
స్నేహంచేసి, వాలిని సంహరించాడు. అనంతరం వానరులందరూ 
సీతాన్వేషణకు నాలుగు దిక్కులకూ వెళ్ళారు. వారిలో అంగదుని 
నాయకత్వాన దక్షిణదిశకు వచ్చిన యోధులలో హనువుంతుడు 
సముద్రం దాటడానికి సన్నద్దుడయాడు. 


ఇది వెందటి నాలుగు కాండలలో కథ, ఇక చదవండి, 
అయిదవదయిన 


సుందరకాండ. 


న 


తలాన్స్‌ 





చనల 






ప్రస్థానం 


తతో రావణ నీతొయాః 

సీతాయా ళ్ళత్రుకర్శనః॥ 

ఇయేష పద మన్వేష్టుం 

చారణా చరితే సథి-/ 

సర్వశత్రుమర్దన సమర్భుడయిన హనుమంతుడు దేవ గంధర్వాదులు 
విహరించే గగనమార్గాన బయలుదేరి, రావణుడు అపహరించిన పీత్రను 
అన్వేషించడానికి సన్నద్ధుడయాడు. 


అసాధ్యమయిన పనిని సాధించడానికి ఉద్యుక్తుడై ఆ వానరయోధుడు 
మెడ నిక్కించి శిరసు పైకెత్తాడు. అప్పుడాయన మోరపైకెత్తిన ఆబోతువలె 
వున్నాడు. 


వైడూర్యకాంతులీనే పచ్చిక బయళ్ళలో ఒక్కసారి యధేచ్చగా తిరిగి, 
పరిసరప్రాంతాల పక్షులకూ, జంతువులకూ భయం కలిగించే సింహంలా 
కనిపించాడు. 


ఆయన ఎక్కిన పర్వతంమీద రంగు రంగుల. రాళ్ళు మనోహరంగా 
ఉన్నాయి. ఆ పర్వత సానువుల మీద చీని చీనాంబర ధారులయిన 
కామరూపులు యక్ష, కిన్నర, గంధర్య, నాగజాతులవారు యధేచ్భగా: 
విహరిస్తున్నారు. 


మత్తేభయూధాల గుంపులో గజరాజులా వున్నా డాయన, 


సూర్యునికీ, దేవేంద్రునికీ, బ్రహ్మదేవునికీ చేతులు జోడించి స్మరించి 
తూర్పుగా తిరిగి తన జనకుడయిన వాయుదేవునికి ప్రణామాలర్చించి, దక్షిణ 
దిశగా తిరిగి ప్రయాణోన్ముఖుడ్డె శరీరాన్ని పెంచడం ఆరంభించాడు. 
సర్వదినాలలో సముద్రంవటె ఆ శరీరం పొంగుతున్నది. దేహాన్ని పెంచి పెంచి 


ఒక్కసారి పాదాలతో పర్వతాన్ని కదిలించాడు. అది గజ గజ లాడింది. 


ఆ ఊపుకి పర్వతంమీది చెట్ట పువ్వులన్నీ జలజల రాలాయి. 
పూలజల్లులతో నిండిన అ గిరి పుష్పగిరిలా ఉంది. ఆ తాకిడికి పర్వతం 
పగుళ్ళిచ్చి నీటి ఊట లుబికాయి. 


అగ్నిగుండం మధ్యనుండి మంటలు లేస్తూ అటూ యిటూ పొగలు 
జిమ్ముతున్నట్లు మణిశిలలతో యితర రకాలతో రాళ్ళతో భాసించిందది. 


కొండ గుహలలో విశ్రాంతి తీసుకునే మృగాలు భయభ్రాంతొాలయి 
రోదనధ్యానాలతో బైటపడుతున్నాయి. స్వస్తిక చిహ్హాలుగల పడగలు విప్పి 
కొకోలవిషం [కక్కుతూ మహాసర్పాలు తమ వాడి కోరలతో బండశిలలను 
కరువగా ముంటలురేగి రాళ్ళు పొడిపొడి అయిపోయాయి. సర్బవిషాన్ని 
హరించగల ఓషధులున్నా మంటలు రేగడంవల్ల ఆ వలమాలికలు కూడా 
మాడిపోయాయి.. 


ప్రశాంతంగా ప్రేయసీజనంతో విహరించే విద్యాధరులు ఈ రణగొణ 
ధ్వనికీ ప్రకంపనాలకూ జంకీ ఎలావృన్నవారు అలానే గగనవీధికి ఎగిరి 
పోయారు. 


వారు పొనంచేసే సువర్ణపాత్రలనూ, బంగారు కుండలనూ, రత్నప్పు 
పిడుల కరవాలాలనూూ, వివిధ మాంసాహారాలనూ ఎక్కడి వక్కడే విడిచి 
ఎర్రపడిన కనులతో ఆకాశ మార్గం చేరారు. అశ్చర్యంతో ఎవరికివారు తము 
ప్రియుల భుజసీములను పట్టుకుని నిలబడ్డారు. 


3 
వారికి కొంచెం పైభాగాన వున్న సిద్దులూ, మహర్షులూ, ఆ దృశ్యాన్ని 
చూసీ:- 


“ఓహో! పర్వత సమదేహుడయిన హనుమంతుడు రామ 
తార్యార్థియ్దా భీకర వుళకరాలయి వంందున సవు(దం 
దాటడానికి సంకల్పించాడు, అని అనుకున్నారు. ” 


ఆ మాటలు విని దిగువనున్న విద్యాధరులు కన్నులు విస్పారించి 
హనుమంతుని చూశారు. మహాపర్వతంలా గోచరించాడు హనుమంతుడు. 


ఒక్కసారి తన దేహాన్ని ఊగిసలాడించగా రోమ రోమం కదలింది. ఒక్క 
సింహనాదం చేశాడు. కారుమేఘం ఉరిమినట్టుంది. తన వాలాన్ని మరింత 
దీర్ణంగా పొడిగించాడు. 


నేలకు అని కూర్చున్నాడు. 
చేతులు ముడిచాడు; కంఠం ఉగ్గబట్టాడు. 


బల, పరాక్రవు, సావుర్థా్యాలను కేంద్రీకరించాడు. ప్రాణాన్ని 
హృదయంలో నిబంధించాడు. ఆకాశంలోకి చూపు పోనిచ్చాడు. చెవులు 
ముకుళించాడు. పాదాలు తొక్కిపట్టాడు. లేవబోతూ, లేవబోతూ తన 
స్నేహితుల వైపు తిరిగి: - 


“వాయు నేగంలో సొగో రామబాఖంలా లంకొనగరొనికీ వెడతాను. అక్కడ 
నీతాదేవి కనిపించకపోతే దేవలోకొనికి వెడతాను. అతడా అమ్మవారు లేకపోతే తిరిగి 
లంకబేరి రొనణుని బంధించి తెస్తాను. రావణ సమేతం లంకను పెల్లగించి తీసుకు 
వసొను”. 


అంటూ ఒక్క ఉప్పులో పైకి ఎగిరాడు. ఆ క్షణంలో ఆయున 
గరుత్మంతునివలె వున్నాడు. 

ఆయన గమనవేగానికి పర్వతంమీది వృక్షాలు ఊగిసలాడి సమూలం 
కదిలి ఆయనతో కొంతదూరం పోయాయి. ఆత్మీయులు ప్రయాణం 
అవుతూంటే సాగనంపే బంధుజనంలా, మహారాజును అనుసరించి పోయే 
సేనలా ఉన్నాయి. 


కొంతదూరం సాగి సముద్రంలో పడుతూ అవి ఇంద్రభీతితో సాగరంలో 
మునిగే పర్వతాలను తలపింపజేశాయి. ఎర్రని చివుళ్ళతో, మొగ్గలతో వున్న 
ఆ వృక్షాల వుధ్య హనుమంతుడు మిణుగురులు నిండిన పర్వతంలా 
వున్నాడు. 

కదిలిన తరువులన్నీ సము ద్రప్రాంతం చేరగానే క్రింద పడిపోవడం చూస్తే 
స్నేహితులను జలాశయం దాకా సాగనంపుతున్నట్టనిపించింది. 

రంగు రంగుల పూలకాంతుల మధ్య హనుమంతుడు మెరపు తీవెలు 
నిండిన మేఘంలా వున్నాడు. 

రాలిన పూలతో నిండిన సముద్రం తారా తోరణాలంకృత గగనవీధిలా 
ఉంది. 

బారసాచిన చేతులు అయిదు పడగల పావలుల్డా ఉన్నాయి. 
చూస్తూంటే ఆ మహాకపి ఆకాశాన్ని కబళించి, సాగరాన్ని బెపోసనం పట్టేలా 
ఉన్నాడు. ఎరుపెక్కిన కన్నులు పర్వతంమీద అగ్నిగోళాలవలె ఉన్నాయి. 
ఉదయించే సమయంలో చంద్ర, సూర్యబింబాలవలె కనిపిస్తున్నాయి ఆ 
కన్నులు. 

ఎరుపెక్కిన ముఖం మరింత ఎర్రని వదనం సంధ్యారాగ రంజిత 
మయిన సూర్యమండలమేమో అనిపిస్తున్నాయి. 

ఆ వాలం ఇంద్రధ్వజంలా ఉంది. అప్పుడప్పుడు ఆయన తోక 
వలయాకృతిలోకి వచ్చి చుట్టూ గుడి కట్టిన సూర్యునివలె తోపింపజేస్తున్నది. 
తోక పైకి లేచినపుడు అ ఎరుపు చూస్తే పెల్లగించిన జేగురురాతి పర్వతంలా 
ఉంది, హనుమంతుని దేహం. కదులుతూన్నప్పుడు చలించే గాలి ఉరుముల 
ధ్యనితో వీస్తున్నది. 

వాలం నిటారుగా వచ్చినపుడు పొడుగయిన తోకచుక్కలా ఉన్నాడు. 
మధ్యగా వచ్చి వ్రాలిన తోకతో ఆయన దీర్ణరజ్ఞ్డుబంధితమైైన ముత్తేభంలా 
భాసిస్తున్నాడు. వాయువశమయిన పెద్ద నోకలా సాగుతున్నాడు. 


ర్‌ 


ఆయన ముందుకు సాగుతూంటే ఆ వాయువేగానికి సవుద్రం 
అల్లకల్లోల మవుతున్నది. 

ఆ కపిశార్టూలుడు తన బాహువులతో సవయిద్రాన్ని చివ్ముతూ 
ముందుకు సాగుతున్నట్లనిపించింది. 

ఆ తీవ్రవేగానికి పైకిలేచిన తరంగాలు మేఘమండలాన్ని చేరి శరత్కాల 
మెఘంలా ప్రకాశిస్తున్నాయి. అప్పుడు తరంగాలలో బయటపడిన జలచరాలు 
వస్త్రహీనులయిన మానవులను తలపింపజేశాయి, 

సొగరంలోని సర్పాలకు ఆకాశంలోని హనఎవంంతుడు 
గరుత్మంతుడేమో అనిపించింది. ఆయన నీడ బహువిశాల ప్రాంతాన్ని 
అక్రమించింది. నీటిలో ఆ నీడ కదిలే మేఘంలా ఉంది. వాయుపథంలో సాగే 
హనుమంతుడు రెక్కల పర్వతంలా వున్నాడు. సాగుతున్నంతమేరా క్రింది 
సముద్రంలో గాలి ఒత్తిడి కలిగి అది దోనెలా అవుతున్నది. 

మేఘమండలంలో చంద్రునివలె సాగుతున్నాడు; దారికి అడ్డువచ్చి 
చెల్లాచెదరయిన మేఘాలు రక రకాల కాంతులీనుతున్నాయి. 

హనువుంతుని తీవ్రగవునాన్ని తిలకించి దేవ, గంధర్వగణాలు 
పూలవాన కురిపించాయి. 

ప్రయాణంలో వాయువు సహకరించాడు. సూర్యుడు చల్లచల్లగా 
ఉన్నాడు. గగన సంచారులెందరో ప్రశంసావర్షం కురిపించారు. 

అనాయాసంగా ఆకాశమార్గాన సాగే ఆ మహాకపిని అభినందించారు, 
వారు. 

ఇక్ష్వాకువంశీయులయిన సగరులవల్ల వృద్ధిపొందిన సాగరుడు ఆ 
హనుమంతునికి ఏదోవిధంగా సాయపడడం తన కృతజ్ఞతకు అవకాశంగా 
భావించాడు. 

ఈ సాహసయాత్రలో హనుమంతునికి కొంత విశ్రాంతి యివ్వగలిగితే 
మరింత సుఖంగా సముద్రం ఆవలి ఒడ్డును చేరగలడనుకున్నాడు. 

తనలో మునిగి ఉన్న హిరణ్యనాభుడయిన మైనాకుని పిలిచి, పాతాళం 
లోని రాక్షసులు వెలుపలకు రాకుండా దేవేంద్రుడు నిన్నిక్కడ అడ్డుగా 
ఉంచాడు. ఇప్పుడు నువ్వు కామరూపశక్తితో పైకి పెరిగితే నీకూ, నాకు ఎంతో 
మేలు కలుగుతుంది. ఇక్ష్వాకువంశీయుడయిన శ్రీరామచంద్రునికి సేవా 
ధర్మంతో హనుమంతుడు వెడుతున్నాడు. నువ్వు పైకి పెరిగితే కొంతసేపు 
విశ్రాంతి తీసుకుంటాడు. ఆలస్యం చెయ్యకు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చి 
మన కర్తవ్యం మనం నిర్వర్తించి పెద్దల మన్ననలు పొందుదాం; 


6 

ప్రవాసంలో ఉన్న సీతను అన్వేషించడానికి వెళ్ళే ఈ వానర వీరునిక్రి 
శ్రవులేకుండా సాయపడాలి, అనగా విని మైనాకుడు, మేఘమండలాన్ని 
చీల్చుకు వచ్చే సూర్యునివలె సముద్రంనుండి పైకి లేచాడు. 

కాగి కాగి కరగిన బంగారు కాంతుల శిఖరాలతో లేచిన మైైనాకం 
కాంతితో నీలాకాశం పసిడిశోభ లీనింది. 

పెరిగి పెరిగి తన మీదికి వచ్చే మైనాకాన్ని చూచి, హనుమంతుడు 
తన ప్రయాణానికి ఏదో అడ్డం వస్తున్నదని భావించి, తీవ్రవేగంతో శిఖరాన్ని 
ఢీకొన్నాడు. 

మైనాకుడు హనుమంతుని తీవ్రవేగశక్తికి సంతోషించి; 


వానరోత్తమా! అనన్యసాధ్య మయిన ఈ సాగరతరణంలో కొంతసేపు 
నా శిఖరంమీద విశ్రాంతితీసుకో. నువ్వు రామకార్యార్థివై వెడుతున్నావు. అ 
రావుచ౦(ద్రుని ప్రపితావుహులంయయిన సగరులవల్ల ౦0థయంతవాడయిన 
సాగరుడు తన కృతజ్ఞత తెలుపుకోవాలని నన్ను పంపాడు. ఉపకారానికి 
ప్రత్యుపకారం చెయ్యడం సర్వప్రాణిధర్మం. నా సానువులమీద సువాసనలీనే, 
అతివముధురముయిన కందమూలఫలాలున్నాయి. వాటిని ఆరగించి, విశ్రాంతి 
తీసుకుని వెళ్ళు. 


ఎంతటి సామాన్యుడయినా అతిథిని పూజించాలి. అటువంటప్పుడు 
నీవంటివాని విషయంలో వేరే ఆలోచన అవసరంలేదు. దేవతా శ్రేష్ణుడయిన 
వాయునవకి కువూరుడవ. నీ తండ్రి అంతవేగంగా పయనించగల శక్తి 
సంపన్నుడవు. 

నీకు జరిపే సత్కారం వాయుదేవునికే చెందుతుంది. ముఖ్యంగా నీకీ 
అతిథిముర్యాద జరపడంలో నా కృతజ్ఞతకూడా వెల్లడించుకుంటున్నాను. 


కృతయుగంలో మూ పర్వతాలకు రెక్కలుండేవని వినివుంటావు. వాటితో 
అవి గరుత్మంతునివలె వాయువేగంతో ప్రయాణాలు చేసేవి. అవి ఏ ప్రాంతాన 
పడతాయో అని అందరూ భయపడుతూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో 
వాటి రెక్కలు ముక్కలు చేశాడు. 


ఆ సమయంలో వాయుదేవుడు నన్ను ఈ సముద్రంలో పడవేశాడు. 
ఆయునవల్ల నా రెక్కలు సురక్షితంగా వున్నాయి. ఇప్పుడు తెలిసిందా. 


నేనెందుకింత ఆదరం చూపుతున్నానో. నా సత్కారాలు పొంది అనుగ్రహించు, 
అన్నాడు. 


తా 


/ 

మెనొకా! నీ ఆదరవచనాలే నా కెంతో సంతోషం కలిగించాయి అయితే 
యిప్పుడు నేను ఆగడానికి వీలులేదు. సూర్యాస్తమయం కాకుండా నేను 
అవలితీరం చెరాలి, మరొక విధంగా నువ్వు భావించకు. అతిథి సత్కారం 
అండినట్లే విశ్వసించు, అని తన చేతితో గిరిశఖరం స్పృశించి ముందుకు 
సాగాడు. 

సాగరుడు, మైనాకుడు హనుమంతుని ఆశీర్వదించారు. దేవేంద్రుడు 
మ్రైనాకుని ప్రశంసించాడు. 

వాయువీధిని వీది విమల వినీలాంబర వీధిలో వెడుతున్నాడు. 

స్‌ద్భ, సాధ్య, దేవ బుష్‌ సంఘాలు హనువుంతంని 
అభినందిస్తున్నాయి. అ సమయంలో వారు నాగమాత సురసను పిలిచి: ఈ 
హనుమంతుడు సాహసపరాక్రమోపేతుడు. దానికితోడు ధీశక్తి ఉన్నదో లేదో 
పరీక్షించాలి, అనగా ఆవె భయుంకర రాక్షసాకారంతో బయాలుదేరి 
హనుమంతునికి అడ్డుగాపోయి: 

మా ప్రభువులు నిన్ను నాకు భోజనంగా యిచ్చారు. నువ్వు మర్యాదగా 
నా వదనగహ్వ్యరంలో ప్రవేశించు. హాయిగా ఆరగిస్తాను, అంది. 

అప్పుడాయన: దశరథనందను డయిన రాముడు భార్యసీతతో, 
తమ్ముడు లక్ష్మణునితో వనవాసానికి వచ్చాడు. అక్కడ సాధుజనరక్షణ 
కార్యమగ్నుడు కాగా రాక్షసులకు వీరిమీద ద్వేషం కలిగింది. 

అంతతో వారి ప్రభువయిన రావణుడు దొంగచాటుగా సీతను 
అపహరించుకుపోయాడు. ఇప్పుడు నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆ 
పని పూర్తికాగానే వస్తాము. నన్ను నమ్ము అన్నాడు. 

మాటలు కట్టిపెట్టు. ఈ భునన భవనంలో నన్ను అతిక్రమించి 
పోగలవారు లేకుండా వరమిచ్చారు దేవతలు నాకు, అంది. 

హనువుంతుడు: సరే, నా శరీరం పట్టేటంత విశాలంగా నీ నోరు 
తెరుస్తావా, అంటూ దేహాన్ని పెంచుతున్నాడు. 

సురస తన వదన గహ్వరం విశాలం చేస్తున్నది. ఆయన ఎంత పెరిగితే 
అంతకు రెట్టింపు నోరు పెంచుతున్నది. 

అలా పెరిగి పెరిగి ఒక్కలిప్తలో అంగుష్టవూ(త్రదేహుడ్డె వురొక 
లిప్తవ్యవధిలో ఆమె ఉదరంలోకి పోయి పైకివచ్చి: 

ఓ దాక్షాయణీ: మరి నాకు సెలవా, అన్నాడు. 


సురస, నాయనా సంతోషం. సుఖంగా కార్యసాధనచేసి రామచంద్రునికి 
సంతోషం కలిగించు, అంది. 

గరుత్మంతునివలె సాగుతున్నాడు, హనుమంతుడు. 

సెంహృ శార్దూల, పక్షి, సర్పవాహనాలమీద విహారయాత్ర చేసే 
విద్యాధరాది గణాలన్నీ సంతోషిస్తున్నాంి. చంద్ర, సూర్యసంచార 
యోగ్యమయిన మంగళ పథంలో వెడుతున్నాడు. 

సాగుతూ సాగుతూండగా హనువుంతుని గవునం ఆకస్మికంగా 
ఆగిపోయింది. 

ఏమిటా అని క్రిందికి చూశాడు, సముద్రంలో ఛాయాగ్రాహిణి సింహిక 
కనిపించింది. అది సముద్రంలోపలి నుండి నోరు తెరిచి పైకి లేవడం చూశాడు. 
సీశ్రాన్వేషణకు బయలుదేరే సమయంలో సుగ్రీవుడు చెప్పాడు. 

దక్షిణ సముద్రంమీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో 
ఒక రాక్షసి ఉంది. దానిమీద పడిన నీడ ఆధారంగా ఆ ప్రాణిని [క్రిందికి 
లాగుతుంది, అని. 

అది గుర్తుకు రాగా తన శరీరాన్ని వర్షాకాలవేఘంలా విశాలంగా 
పెంచాడు. సింహిక తన నోరు మరింత విశాలంచేసి లాగుతున్నది. తెరిచిన 
వదనంలోంచి దాని మర్మస్టానాలు చూశాడు హనుమంతుడు, 

చూస్తూనే క్రిందికి దిగుతూ తన శరీరాన్ని సంకోచింపజేసి దాని 
వదనంలోనుండీ ఉదరంలోకిపోయి, వాడిగోళ్ళతో మర్శస్థానాలు చీల్చి ఒక్క 
ఊపులో గగనవీధికి చేరాడు. 

సింహిక సముద్రంమీద తేలిపోయింది, చచ్చిపడి, 

సిద్ధ, సాధ్య, విద్యాధర, గంధర్వగణాలు హనుమంతుని ధీకక్తినీ, 
ధీరత్వాన్నీ అభినందించాయి. 

సాగి సాగి సవముద్ర౦ అవ్వలి ఒడ్డు చేరాడు. అక్కడ వనాలూ, 
సముద్రంలో ప్రవేశించే నదీ ముఖద్వారాలూ చూశాడు. 

పర్వతంమీద దిగుతూ: 

నేను యింత విశాల దేహంతో ఉంటే రాక్షసులందరూ నన్ను చూడాలనే 
కాంక్షతో రావచ్చు. అది కార్యభంగ హేతువవుతుంది, అనుకుంటూ శరీరాన్ని 
బాగా కుంచించాడు. బలిచక్రవర్తిని వంచించడావికి త్రివిక్రమ రూపం ధరించిన 
మహావిష్టువువలె పెరిగిన హనుముంతుడు వామనాకృతి ధరించాడు. 


ఆ కొండమీద విహరిస్తూ లంకానగరాన్ని చూశాడు. 
ఆ నగరం అమరావతిలా వెలుగుతున్నది. 

ఇది 
మహర్షి వాల్మీకి విరచితమయిన 


రామాయణం సుందర కాండలో 
మొదటి సర్గకు ఉషశ్రీ అనువాదం. 


తికూటిగిరి 

అవురావతిలా గోచరించే లంకానగరాన్ని చూస్తూ తాను దిగిన 
త్రికూటగిరిమీద విహరిస్తున్నాడు. 

ఆ కొండమీది చెట్లనుండి జారిన పూలతో నిండిన హనుమంతుడు 
విచిత్రంగా ఉన్నాడు. 

నూరుయోజనాలు దాటివచ్చినా ఆయనలో ఈషణ్మాత్రం ఆయాసం 
కాని, క్లేశంకాని కనిపించడంలేదు. 

ఇటువంటి విశాలసాగరాలు మరో యిన్ని అనాయాసంగా దాటగలను, 
అనుకుంటూ నడుస్తున్నాడు. 

పచ్చిక బయళ్ళతో, సుగంధభరిత పుష్పాలతో నిండిన లతలతో 
అల్లుకొన్న వృక్షసంతతులతో నిండిన వనాలు చూశాడు. దట్టంగా అలముకున్న 
వృక్షాలు నిండినచోట పర్వతం అంతా వృక్షగిరిలా కనిపించింది. 

ఆ గిరిశిఖరంమీద ఉన్నది లంకానగరం. 

అంతటా దేవదారువులు, కర్ణికారాలు, ఖరూరాలు, కరవీర, 
రుంకువు, దేవకాంచనాలు. ఏపుగా పెరిగిన ఏడాకుల అరటి, విరగబూసిన 
నేగససపావిలుాాాా 

అలా తిరుగుతున్నాడు. 

వాటి కొమ్మలు కొన్ని మొగ్గ తొడుగుతూంటే, కొన్ని పూల బరువుతో 
వంగుతున్నాయి. అంతటా వివిధ జాతుల పక్షుల కలస్వనాలు. అక్కడక్కడ 
దిగుడుబావులు, విశాల సరోవరాలు. వాటినిండా కవులాలు, కలువలు 
కలహంసనాదాలు. 

లంకానగరాన్ని సమీపిస్తున్నా స 

చుట్టూ పెద్ద కందకం. కందకంనిండా రకరకాల పూలతోరణాలు. 


10 
నొటచుట్టూ బంగారు కాంతులీనే ప్రాకారం. 
పకట తమో రాక్షసులు కనురెప్ప వెయ్యకుండా కాపలా 
ఎ. వందభావి బురుజులు. బురుజులపై హ పళాకాలు. బంగారు లతా 
- శరళ్యా టబ మేఘాలవలె విశాలమయిన భవనాలు. 

విశ్వకర్మ నిర్మించిన ఆ లంకానగరం త్రికూటగిరి శిఖరంమీద అలరారు 
తీరు చూస్తుంటే ఆకాశంలో తేలుతున్నట్టనిపించింది. 

'ప్రాకారవేం కటిస్టలంగా కండకాలలోని నీరే చీనాంబరంగా, కోట 
గోదలమీది శతఘ్నులూ, శూలాలూ, కేశపాశంగ్యా బురుజులే ఆభరణాలుగా 
వెలిగే ఆ నగరాన్ని విశ్వకర్మ మనస్సంకల్పంళతో అవతరింపజేసినట్టున్నాడు, 
ఆనిపించింది. 

దానిలో భవనాలు అకాశాన్నంటుతున్నాయి. ఒకనాడు కుబేరుని 
రాజధాని అది. ఖడ్గ, శూలపొణు లయిన రాక్షసవిరులు తమ వాడి కోరలతో 
అటూ ౦0యఎటూ నడుస్తూంటే నాలుకలు చాచి కోడెత్రాచులే కదులు 
తున్నట్టనిపించింది. 

ఆలా ఆ నగర ప్రాకార రక్షణ విధానాన్ని చూస్తూ హనుమంతుడు: 

ఈ లంకలో అడుగుపెట్టడం అసాధ్యం; పెట్టినా దుర్భేద్యమయిన దీనిని 
సె స్వాధీనం చేసుకోవడం మరీ కష్టం. ఈ రాక్షసులు సామ మార్గాన మాటలతో 
లొంగరు. దానం యిక్కడ పని చెయ్యదు. భేదం అసలే వ్యర్థపదం. ఇక 
యుథ్ధవేం శరణ్యం. అయితే వానరయోధులలో సుగ్రీవునితో పాటు 
అంగదుడు, నీలుడు మాత్రవే సముద్రం దాటి యిక్కడకు రాగలరు. 
మిగిలినవారిక్కడ కాలు పెట్టలేరు, అనుకుంటూ కొంతసేపు తిరిగి: 

ఇంతకూ సీతాదేవి యింతకాలం యిక్కడ జీవించి ఉన్నదో, లేదో 
చూడాలి. అప్పుడు అనంతర కర్తవ్యం ఆలోచించాలి. 

అయితే, ఈ విశాలదేహంతో నేను లంకలో తిరగడం మంచిది కాదు. 
ఈ [క్రూర రాక్షసగణం కంటబడకుండా అన్వేషించాలి. 

దేశ కాల పరిజ్ఞానం లేని దూతవల్ల సర్వమూ వినాశనమే ప్రాప్తిస్తుంది, 
కనక ఈ నగరంలో జూగరూకంగా సాగాలి. 

నొ అంత వాడు లేడు అనుకునే దూతకు అర్భానర్థ పరిజ్ఞానం ఉండదు. 
అటువంటి అవలక్షణం నాకు లేదు. అ గర్వం దరిజెరితే సర్వం వ 
ఇప్పుడు నేను రాక్షస రూపంతో తిరిగినా వీరు పసిగట్టగలరు. 


స, 
కాస్తారు 
టో 
పోరణా 
అంటు 


య! 

ఈ నగర రక్షణ విధానం చూస్తుంటే గాలికూడా వీరికి ఇలియకుండా 
కదలడానికి వీలులేనట్టుంది. 

ఇప్పుడింక ఒకటి దారి. 

నేను బాగా చిన్న శరీరంతో రాత్రిపూటనే ఈ నగరమంతా తిరగాలి, 
అనుకుంటూండగా సూర్యుడు అస్తమించాడు. 

హనువుంతుడు పిల్లిపిల్ల అంత అయాడు. లంకా నగరం వైపు 
సాగుతున్నాడు. 

రజత కాంతులు 

సువర్ణ శోభలు 

మాణిక్య దీప్లులు. 

వీటితో అలరారే ఏడెనిమిది అంతస్థుల భవనాలు. రంగురంగు 
కాంతులీనే నవరత్నాల జాలరులతో గవాక్షాలు. 

ఊహకందని వైభవంతో ఉన్న అ నగరం అద్భుతంగా ఉంది. 

అటువంటి లోకోత్తరమయిన న గాన్ని చూచిన సంతోషం. రామ పల్నిని, 
ఎలా చూడడం, ఎక్కడుంటుం దా, $ అనే విచారం. అంతలో ఆయన 
యత్నానికి తోడుసడడానికో అన్నట్టు ౬. దుడు ఉదయించి పైకి వస్తున్నాడు. 
తామరతూడువంటి కాంతులు, పాః వెన్నెలలు, ధవళశంఖరోచులు. 

సరోవరంలో విహరించే తెల , హంసలా ఉన్నాడు నీలాకాశంలో 
చంద్రుడు. 


లంకిణి 

తొం రత్న వసనోపేతాం 

గోప్టాగొరానతంసికొం 

యంత్రాగొర స్తనీ మృద్ధాం 

ప్రమదా మివ భూషితొం 

మేఘం వలె వ్రేలాడుతూన్న శిఖరాలుకల లంబ పర్వతంమీదుగా 
లంకా నగరంలో అడుగుపెడుతున్నాడు ధీమంతుడయిన హనుమంతుడు. 


అందమైన ఉద్యానవనాలు, స్వాదు జలపూరితా లయిన సరోవరాలు, 
శరత్కాల వేఘాల వలె భవనాలు. సవుద్రపు చల్లనిగాలి. చక్కని 


12 
ద్వారతోరణాలు. ప్రాంగణాలలో వత్తేభాలు. సర్పరక్షితమయిన పాతాళలోక 
రాజధాని బోగవతిలా ఉంది లంకానగరం. 
విద్యుల్లతలు నిండిన మేఘాలతో కాంతివంతమైై చండమారుతంతో 
అలరారే అమరావతిలా ఉంది. 

వంయలూరాలు, రాజహంసలు, (క్రాంచమిథంనాలు - వీటి 
కలస్వనాలకు తొడుగా నగర నర నారీ జనుల ఆభరణాల ధ్వనులు, భేరీ 
భాంకారాలు. 

నగరం నలుమూలలా ఆయుధ ధారులయిన రాక్షస యోధుల 
పహరా! 

చూస్తున్న హనుమంతుడు: 

ఈ నగరంలో సామాన్యు డెవడూ అడుగు పెట్టలేడు. అంగద, సుషేణ, 
కుముద, మైంద, ద్వివిదులూ వీరితోపాటు కేతువూల భల్లూకపతి, కుశపర్వ 
వానరయూధపతి, మూ ప్రభువు సుగ్రీవుడు, తప్ప వురెవరూ యిటు 
చూడలేరు, అనుకున్నాడు. 

అ సవుయుంలో రావు లక్ష్మణుల పరాక్రవుం స్మృతికి వచ్చి 
హనుమంతునికి ఆనందం కలిగింది. 

చూస్తున్నాడు హనుమంతుడు. 

రత్నకాంతులే ఆచ్చాదన వస్త్రంగా, గోశాలలే భూషణాలుగా, 
యంత్రాగారాలే ఉన్నత వక్షోజాలుగా అలంకరించుకున్నట్టుంది లంకానగర 
నారీరత్నం. 

నగర గృహాలలోని దీపకాంతులవల్ల లంకలో చీకటి అనేది లేకుండా 
పోయింది. 

అప్పటికి లంకానగరాధిదేవత వికృతాకారంతో హనుమంతుని ఎదుట 
నిలిచి గర్జించి: 

ఇక్కడి కెందుకు వచ్చావు? నీ పేరేమిటి? లంకలో అడుగుపెట్టడం 
నీ తరం కాదు. ముందునీ ప్రాణాలు పోయేలోగా నీ వ్యవహారం ఏమిటో 
చెప్పు, అంది. 
ఇనుము ; ఈ విళ్ళత నేత్రాలతో పురద్వారంలోనే ఉన్న నువ్వెవరవు? 

ఎందుకింత అట్టహాసం చేసి భయపెడుతున్నావు! నీ కథేమిటి? 
లంకిణి : మహాత్ము డయిన ఈ రాక్షసేశ్వరుని ఆజ్ఞానుసారం లంకానగర 


13 
రక్షణ చేస్తున్నాను. నన్ను కన్ను గప్పి లంకలో అడుగుపెట్టడం 
ఎవరితరం కాదు. సిద్ధంగా ఉండు, ని ప్రాణాలు హరిస్తున్నాను. 
హనువు : ఈ విశాల ప్రాకార ద్వార తోరణాలతో అలరారే లంకానగరాన్సి 
చూడాలనే కుతూహలంతో వచ్చాను. ఈ ఉద్యానవనాలు, చిన్ని 
బిన్లి అడవులు, పెద్ద పెద్ద భవనాలు చూచి పోవాలనిపించింది. 
లంకిణీ : ఓరి దుర్భుద్దీ! వానరాధమా! నా అనుమతి లేకుండా ఈ నగరం 
చూడగలవా! 
హనువు : అమ్మాయీ, నగరం చూస్తాను. చూస్కి వచ్చిన దారినే వెడతాను. 
ఆఅ ధోరణి లంకిణికి నచ్చలేదు. తన అరచెయ్యి విప్పి గుండె మీద 
చరిచింది. ఆ పిడుగుదెబ్బకు హనుమంతుడు ఒక్క అరుపు అరిచాడు. 

ఉత్తరక్షణంలోనే ఎడమ పిడికిలి బిగించి ఒక్కపోటు పొడిచాడు. ఆ 
పోటుకే లంకిణీ అవయవాలు పట్లు తప్పి, కళ్ళు తేలవైచి నేలమీద వాలింది. 
ఆయనకు జాలి కలిగింది. 

అంతలోనే లంకిణి గద్గద స్వరంతో: 

ఓ మహాపరాశక్రమ సంపన్నుడా! రక్షించు, రక్షించు. బలధ్ధెర్యాలు 
కలవారు నియమ(వ్రత పరాయణులని ఎరుగుదును. నేనీ లంకా నగరాధి 
దేవతను. నన్ను నువ్వు ఓడించావు. నీ కింక తిరుగులేదు. ఇది (బ్రహ్మ వాక్కు. 

ఒకానొక వానరుడు నిన్ను జయిస్తాడు. నాటితో లంకానగర వాసులకు 
భద్రం లేదని గుర్తుంచుకో, అన్నా డొకప్పుడు స్వయంభూ బ్రహ్మ అది నిజం. 

సీత్రాదేవి కారణంగా ఈ రాక్షస వంశానికి నాశనకాలం సమీపించింది. 
నువ్వు నిశ్చింతగా ఈ నగరంలో ప్రవేశించి కర్తవ్యం నిర్వర్తించుకు వెళ్ళు. 
స్వేచ్చగా సీతాన్వేషణం కొనసాగించు, అంది. 


నగరప్రవేశం 


“ప్రవిళ్ళ నగరీం లంకొం 
శపిరాజ హితంకఠరః 
చశ్రే2ిథ పాదం సవ్యం చ 
శత్రూణాం నతు మూర్ధని”. 
కోట ద్వారాలవంక చూడకుండా ప్రాకారంమీది నుండి దిగుతూ 
శత్రువు శిరస్సుమిద పెట్టినట్టు ఎడమకాలు ముందు పెట్టాడు, నగరంలో. 


శక 

రంగురంగుల పూలతో అలరానే రాజవీధులలో సాగుతున్నాడు. అటూ 
ఇటూ ఐరావతాలవంటి భవనాలు. వాటినుండి నవ్వుల రువ్వులు. భేరీ 
భాంకారాలు. తెల్లని మేఘాలవలి పద్మాకారంతో కొన్ని స్వస్తికాకృతితో కొన్ని 
చవగాలు కన్పించాయి. 

కాలి అందెల చప్పుళ్ళు, మువ్వల వడ్డాణాల ధ్వనులు. అప్సరసల 
అందాన్ని అపహసించే రమణీనుణులు తార, ముంద్ర, మధ్యము స్థాయి 
భేదాలతో మధురంగా గానం చేస్తున్నారు. 

ఒక్కో భవనం నుండి ఇంకో భవనానికి వెడుతున్నాడు. సింహగర్జనలతో 
జెబ్బలు చరుచుకుంటూన్న వీరులు. ఉదాత్తానుదాత్త స్వరిత స్వర 
సంపన్నులయి మంత్రపాఠం చేసే వేదవేత్తలు. 

గొంతెత్తి రావణస్తోత్రాలు వినిపించేవారు. 

రాజవీధులనిండా అఆయుధధారులయిన రాక్షస వీరులు. 

కోటలోని మధ్య[ప్రాకారంలో చారచర్య నెరిగిన మేధావులు. 

వృషభ చర్మాలు ధరించిన యజ్ఞదీక్షితులు, జటాజూటధారులు, 
ముండిత శిరస్కులు, దర్భాయుధదారులు, అగ్నిగుండాలే ఆయుధాలుగా 
కలవారు, దండ, ముద్గరాది ఆయుధాలతో అలరారేవారు, ఏకాక్షులు, 
ఏకకర్ణులు, లంబోదరులు, భీకరాకారులు, వంగిన ముఖాలవారు, వికృత 
దేహులు, పొట్టివారు, కత్తులు, ధనుస్సులు, శతఘ్నులు, పరిఘలు పట్టి తిరిగే 
కవచ ధారులు, పొట్టీ పొడుగూకాని, అంతలావూ, మరీ సన్నం కానివారు. 

రూపవంతులు, తేజస్వంతులు, పతాకశోభిత ధ్వజదండధారులు, 
పాశహస్తులు, పట్టిస, అశని, శక్తి వృక్షాది ఆయుధపాణులు. 

సాగుతున్నాడు హనుమంతుడు. 

మంచిగంధం పూసుకుని, సువాసనలీనే పూలమాలలు వేసుకుని, 
రత్నాభరణ భూషితులై విహరించేవారు, గోచరించారు. 

అంతఃపురం సమీపిస్తున్నాడు. 

వందల యోధులు పహరా యిస్తున్నారు. పర్వత శిఖరం మీద ఉన్న 
ఆ గృహద్వార తోరణం బంగారంతో నిర్మించారు. దాని చుట్టూ ప్రాకారాలు. 
వాటిలో పద్మ సరోవరాలు. 

వుత్తగజాలు, ఉత్తవు జాతి అశ్వాలు, రథాలు, వివ౮ూనాలు, 
మృగాలు, పక్షులు. 

రత్నమాణిక్యకాంతులతో గోడలు. 


15 
అంతటా అగరుగంచ మాపం. అందులో అడుగుపెట్తాడు 
హనుమంతుడు. 


చంద్రదర్శనం 


వెన్నెలలు విరజివ్యుతూ, ఆకాళ వుధ్యానికి చేరాడు చంద్రుడు. 
గోశాలలో వృషభంలా వృన్నాడు. సర్వభూతకోటినీ ప్రకాశింపజేస్తూ లోకాం 
పాపాలు నశింపజేస్తూ, సవలశ(్రాన్ని ఉప్పాంగిస్తూ, భూలోకంలో 
శోభామయమయిన మందరగిరివలె, ప్రదోషవేళ సాగరంవలె, సరోవరంలో 
వికసించిన పద్మంలా కనిపించాడు. 

చూస్తున్నాడు హనుమంతుడు. 

వెండి పంజరంలో హంస వలె, 

మందరగిరి గుహలో సింహం వలె 

మత్తేభంమీద వున్న మహావీరుని వలె- 

గగన మధ్యంలో చంద్రుడు వెలుగుతున్నాడు. 

మొనదేరిన వాడికొమ్ముల ఆబోతులా, 

అకాశానికి పొడుచుకు వచ్చిన శిఖరాలుగల పర్వతంలా, 

బంగారు పూతపూసిన దంతాలుకల గజరాజులా వున్నాడు. 

రాతిబండ నెక్కిన మృగేంద్రం. 

రణమధ్యంలో నిలిచిన గజేంద్రం, 

రాజ్యసుఖం పొందిన నరేంద్రునివలె వున్నాడు చంద్రుడు. 

చీకటి తొలగి, కాంతి వెల్లివిరిసింది. 

రాక్షసుల మాంసభక్షణ వాంఛ పెరిగింది. 

ప్రేయసీ ప్రియులకు కోపాలు వైదొలగాయి. 

వీణానాదాలు వీనులవిందు చేస్తున్నాయి. 

నారీముణులు తమ ప్రియుల గాఢ పరిష్వంగంలో నిద్రిస్తున్నారు. 

నక్తంచర ప్రాణికోటి రౌద్రరూపంతో విహరిస్తున్నది. 

ప్రయాణ యోగ్యవుంయున రథాలు, అశ్వాలూ, వాటికితోడు 
భద్రమయిన ఆసనాలూ కల ఆ భవనాలలో మదిరాపానముత్తులు యధేచ్చా 
విహారం చేస్తున్నారు. 

ఆ రాక్షస జనంలో పరిహాస ప్రసంగాలు, భుజాస్ఫాలనాలు. ఒకరిపై 
ఒకరు విసురులు.................. ఓహ్‌! కోలాహలంగా ఉంది. 


16 


మరీ మత్తులో ఉన్న కొందరు ఎదురుగా ఉన్న అందకత్తెల మీద 
వాలుతున్నారు. 

స్త్రీ జనంలో 

కొందరు సుఖంగా నవ్వుతూ, మధురమధురంగా పలుకుతున్నారు. 
కొందరు అలకతో దీర్ణంగా నిట్టూరుస్తున్నారు. వురి కొందరు హాయిగా 
నిద్రపోతున్నారు. 

గజ ఘీంకారాలు, మహావీర విశ్వాసాలు, పడగలు విప్పిన సర్పాల 
బుసబుసలతో నిండిన మహాహ్రదంలా కనిపించింది. 

సజ్జన సత్కారాలు కూడా ఉన్నా యక్కడ. 

ఆ రాక్షసగణంలో ధీమంతులూ, కార్యకుశలులూ. శద్ధాళువులూ 
ఉన్నారు. 

రూప, గుణసంపన్నులయిన పురుషులూ వారికి యోగ్యులయిన 
పరిశుద్ధ హృదయులయిన వారి ప్రియురాండ్రనూ చూశాడు. 

సిగ్గు తెరలో వెలిగే భామలు కొందరు. 

భర్త్శృపరిష్వంగంలో పరవశించేవారు కొందరు. 

ప్రియుల అంకసీమలో అంగనలు. 

మేడల పై భాగాలలో విహరించే భామామణులు. 

మదనమం[త్ర పరాయణలు కొందరు. 

ధర్మాచరణ మర్శ్మమెరిగిన మహిళ లెందరో! 

మేలిముసుగు జారగా బంగారు శోభతో కొందరు. 

కొలిమిలో కరుగుతూన్న బంగారు కాంతి శరీరాలు కొన్ని. 

చ౦ద్రకాంతితో మరెందరో! 

వారిలో కొందరు విరహవ్యధలో ఉన్నారు. 

అభిసారికలు, వాసవసజ్జికలు! 

మెరపు తీగెల మాలల వలె ఉన్నా రందరూ. 

అందరు కనిపించినా, సీతాదర్శనం కాలేదు. హనుమంతునికి. 

సనాతన ధర్మీల, పతివ్రతా శిరోమణి, రామహృదయేశ్వరి గోచరించ 
లేదు. రామవిరహంతో ఆ యిల్లాలు అస్పష్ట చంద్రరేఖవలె, ధూళిసోకిన 
బంగారు కణికలా, వాయుధూత మేఘశకలంవలె ఉంటుంది, అనుకుంటూ 
అన్వేషణ సాగిస్తున్నాడు. 


[7 
కనిపించలేదు సీత. 
శోకవశు డయాడు హనుమంతుడు. 


అన్వేషణ 

సూర్యకాంతులీనే ప్రాకారంతోవున్న రావణభవనంవైపు అడుగుపెట్టాడు. 
సింహరక్షితమయిన అరణ్యంలా ఉన్నదది. 

ఏనుగుల మీద, గుర్రాలమీద, రథాలమీద మహాయోధులు కాపలా 
కాస్తున్నారు. అ రథాలు రజత, సువర్ణ, దంత వినిర్మితాలు. సింహ శార్దూల 
చర్మాలంకృతాలు. 

భవన౦ నిండా రంగురంగుల పక్షులు, వమృుగాలు, వుణిఖచిత 
పాత్రలు, రత్న వినిర్మితాసనాలు, విచిత్రభూషణ శోభతో అలరారే యువతీ 
జనం. 

శంఖ, భేరీ, మృదంగ నాద తరంగాలతో సవుద్రంవలె ఉన్నది. 
పూజలు, హోమాలు సాగుతున్నాయి. 

అ భవన పరిసరాలలోవున్న ప్రహస్త వుహాపార్శ్వ, వముహోదర, 
విరూపాక్ష, విద్యుజ్జిహ్వ, విద్యున్మాలి, సుమాలి, జంబువూలి, రళ్ళికేతు, 
సూర్యశత్రు, వజ్రకాయ, వక్ర శుకనాస, శఠ, వికట, హ్రస్వకర్ణ, రోమశ, 
దం్ర్రాసుర, ధూ[మ్రాక్షాది మహాయోధుల భవనాలన్నీ తిరిగాడు. 

రావణ భవనానికి అల్లంత దూరంలో కాలజీవయూత౦లా ఉన్న 
కుంభకర్ణుని నంందిరం అంతా అన్వేషించి, విభీషణుని సౌధం కూడా 
శోధించాడు. ఇంద్రజిత్తు ఆవాసంకూడా తిరిగి, తిరిగి లంకేశ్వరుని సౌధంలో 
ప్రవేశించాడు. 

ఆ భవన ప్రాంగణంలో ఐరావత సదృశాలయిన మత్తేభాలు వర్ణకాల 
వేంఘాలవలె వున్నాయి. వాటి ఫీంకారాలు వుబ్బులు ఉరంవంు 
తున్నట్టున్నాయి. 

శూల, వముద్గర, శక్తి తోవురాయుధధారుల్లై ఎందరో వికృతా 
కారులయిన రాక్షసులు అప్రమత్తంగా రక్షణభారం నిర్వహిస్తున్నారు. 

సాగుతున్నాడు. హనుమంతుడు. 


186 

బంగారు తెరలతో, లేవెండ కాంతితో పాలకీలు, పొదరిళ్ళు, 
కుటీరాలు, క్రీడాగ్భహాలు, దారు వినిర్మిత పర్వతశ్రేణులు, వినోదమందిరం, 
మరొకవంక కేళీ విహార భవనం. 

ఇంకా ముందుకు పోగా మయార నర్తనాలతో మందరగిరి సదృశంగా 
ఉన్న సౌధం. 

ధైర్యశాలురు బలికర్మలు నిర్వర్తించిన పరమశివ భవనంలా ఉన్నదది. 
ఆ భవనంలోని వంణి రత్నకాంతులు సూర్యకిరణాలవలె వెలుగు 
లీనుతున్నాయి. 

బంగారు ఆసనాలు, మంచాలు, పాత్రలు. అంతటా మధువు, మద్యం 
నింపిన మాణిక్య కలశాలు; చూడగా అది కుబేర భవనంలా ఉంది. 

విశాల (ప్రాంగణాలు. 

బంగారు వడ్డాణాలు, అందెలు గలగలలాడే నారీ రత్నాలు, అంతటా 
శ్రవపేయంగా మృదంగ నిస్వనాలు. 

సాగుతున్నాడు హనుమంతుడు. 


పుష్పక విమానం 

మహీళ్ళతా పర్వతరాజి పూర్ణా 

శైలాః కృతా వృక్లవితాన ఫూర్ణాః 

వృక్షాః కృతాః వుప్పవితాన ఫూర్జా 

పుష్పం కృతం కేసరపత్ర పూర్ణమ్‌/ 

సువర్ణ, వైడూర్యకాంతు లీనే రావణుని భవనం మెరుపులతో, రంగు 

రంగుల పక్షులతో అలరారే ప్రావృట్కాల మేఘమండలంలా ఉంది. వాటిలో 
ఆయుధశాలలు. ధనురాగారాలు, శంఖశ్రేబులు. 


విశాలవలులూ వునోహరవలలూ అంటున గిరిశిఖరాలవీద 
చంద్రశాలలూ, దోషరహితాలూ, రాక్షస, దేవతాపూజార్దాలూ, సువర్ణ 
శోభితాలూ, మయశిల్పి నిర్మితాలూ అయిన గృహరాజాలు గోచరించాయి. 

మహామేఘంలా ఉన్న సువిశాల భవనంలో రాళ్షసేంద్రుని ప్రధాన 
సేనాబలం ఉన్నది. దానికీ సాటివచ్చే భవనం మరొకటి లేదు. భూమికి దిగిన 
స్వర్గంలా ఉంది. రత్నశోభ లీనుతున్నది. 


19 

శేసరాలు నిండిన పూలతో మునిగిన వృక్షాలతో అలరారే గిరిశిఖరంలా 
ఉంది. ఆ భవనంలో నారీరత్సాలు మేఘాలలో వెరుపులవలె ఉన్నారు. 
ఆకాళంలో విహరించే పుణ్యపురుషుల వివూనంలా ఉంది. రాజహంసలే 
వాహనాలుగా ఉన్నట్లుంది. 

అది పుష్పకం. 

రంగు రంగుల శిలలతో శోభించే పర్వత శిఖరంవలె రత్నఖచితమ్మై, 
(గ్రహపరివేష్టిత చంద్రమండల సదృళమ్చై, విచిత్ర మేఘాలయమై గోచరించింది. 

ఆ (ప్రాంతపు భూప్రదేశం పర్వత సమూహంతో, పర్వతాలు తరు 
సముదాయంతో, తరువులు పూలగుత్తులతో, పూలు పరాగ సముదాయంతో 
ఉన్నాయి. 

ఫౌధాలు సుధాధవళములు. 

సరోవరాలు, పద్మసంభరితాలు. పద్మాలు కేసరపూర్చాలు. చిత్ర 
చిత్రంగా ఉన్నాయి. 

భవనాలన్నిటికంటి ఉన్నతంగా రత్నద్యుతులతో అలరారుతున్నది 
పుష్పకవిమానం. 

కొన్ని పక్షలు వైడూర్యవముణివమయాలు, మరికొన్ని రజితఖచితాలు. 
ప్రవాళ, స్వర్ణ నిర్మితాలు కొన్ని. సర్వమూ స్వర్ణమయం. సర్పాలు, జాత్యశ్వాలు 
అన్నీ చక్కగా చెక్కివుంచారు. 

పగడాలళో, బంగారుతో పూవులు చెక్కిన రెక్కలు కొన్నింటికి, 
చయారంగా వంగిన రెక్కలతో కొన్ని మదనుని సమక్షంలో ఉన్న పక్షులవలె 
ఉన్నాయన్నీ. కేసరాలు వీడని కలువలు పట్టిన తొండాలతో గజరాజులు. 
సద్మహస్తయ్రైన లక్ష్మీదేవి స్వరూపం. వసంతకాలంలో వికసించిన తరు శోభతో 
నిండిన పర్వ్యతరాజులా వున్నదది. 

రావణుని పూజలతో, రక్షణతో అలరారే లంకానగరంలో తిరిగి తిరిగి 
సీత జాడ దొరకక విచారిస్తున్నాడు హనుమంతుడు. 


సుగుణ సంపదతో రాముని ప్రియురాలయిన జానకిదేవిని అన్వేషిస్తూ 
సరి పరి విధాల ఆలోచనలు సాగిస్తూ సాగుతున్నాడు ధీవుంతుడయిన 
హనుమంతుడు. 


20 
రావణ భవన మధ్యంలో రత్న శోభితమూ సువర్ణగవాక్ష సంభరితమూ, 
గగన సంచారయోగ్యమూ అ ప్రతిమానమూ అయిన పుష్పకాన్ని చూస్తున్నాడు. 
ఏకాగ్రవుయిన తపోదీక్షతో కాని దాన్ని నిర్మించలేరు అది వున 
మనన , ని ఊహననుసరించి సాగిపోగలశక్తి కలది. వాయువేగంతో ప్రయాణం 
వెయ “లదు. 


అక్టివర్త ..లూ, మహాత్ములూ, థీ యశో విరాజితులూ అయిన 
దేవతల భవనంలా కనిపిస్తున్నది. 


శరత్కాలచంద్రునివలె ఉన్నది. దర్శన మాత్రంచేత మనస్సుకి ఆహ్లాదం 
కలిగిస్తుంది. చిన్న చిన్న శిఖరాలతో నిండిన గిరిశిఖరంలా వుంది. 


మాంచి తిండిపుష్టీ తీవ్రగవునమూ, విశాలనేత్రాలూ కల గగన 
చారులయిన రాక్షసులు దాన్ని పరిరక్షిస్తున్నారు. 


వసంతసుమశోభతో, వాసంతాధిక మనోహరంగా ఉన్నదది 
ఇవి 2, 3, 4,5, 6, 7, 8, నర్గలు. 


అంతుపురం 


సాగి సాగి హనుమంతుడు రావణుని రాణివాసం వుండే అంతఃపుర 
భవనం సమీపించాడు. యోజనం పొడవు, అర్ధయోజనం వెడల్పు వున్న 
ప్రాకారం చుట్టూ నాలుగు దంతాలు కల ఏనుగులు రక్షణ కార్యంలో 
మున్నాంయ. ఆయుధపాణుం లంలున యోధులు అ(ప్రవఎత్తంగా 
తిరుగుతున్నారు. మకర, తిమింగల, మహాసర్చ సమృద్ధమయిన సాగరంలా 
ఉన్నదది. యమ, వరుణ, కుబేర, దేవేంద్ర భవనాలను అధఃకరిస్తున్నది. 


రావణుని భార్యలందరూ అక్కడ వృన్నారు. ఆ లంకేశ్వరుడు 
పరా[క్రవముం ప్రదర్శించి తెచ్చిన నారీజనం కూడా ఆ భవనంలో స్వేచ్చగా 
విహరిస్తున్నారు. 

విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని చతుర్ముఖ ప్రజాపతి కోసం నిర్మించాడు. 
యక్షేశుడయిన కుబేరుడు తీవ్ర తపస్సుచేసి (బ్రహ్మను సంతుష్ప్టుని చేసి ఆ 
వివూనాన్ని వరంగా పొందాడు. కుబేరుని ఓడించి రావణుడు దీనిని 
సాధించాడు. 


21 

వేంరు ముందర గిరిశిఖర సదృశవుయిన గోపుర సవరూహాలతొ 
అలరారుతోంది. బంగారు సోపానాలు, మణిరత్న వేదికలు. సృటికమణులతో 
రూపొందించిన గవాక్షాలు. పగడాలు, మణులు, ముత్యాలతో నిండి అక్కడి 
నేల అంతా కాంతు లీనుతున్నది. రక్త చందనాలేపనంతో లేతసూర్య కాంతితో 
వెలుగుతోంది, రకరకాల పానీయాలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలతో నిండి 
ఉంది. వాటి వాసనలు మత్తెక్కిస్తున్నాయి. అప్త బంధువుకి విందుకోసం 
చేసినట్టున్నాయి. 

ఆ భవనం రావణుని హృదయానికి ఆహ్లాదం కలిగించే కాంతారత్నంలా 
ఉంది. ఉన్నత స్తంభాలతో అది రెక్కలు విప్పి ఆకాశానికి లేస్తున్నట్టుంది. 

(గ్రామ, నగర, సౌధ చిత్రా లలంకరించిన తివాసీ పరచి ఉంది. 

అ భవనంలో తెల్లని రాజహంసలవలె అగరు ధూమం వ్యాపించి 
శోభావహంగా ఉంది. సర్వేంద్రియ తర్పణం కలిగించే ఆ భవనం పిల్లలను 
సాకే మాతృమూర్తిలా ఉంది. 

చూడగా చూడగా అది దేవేంద్ర రాజధానిలా, స్వర్గలోకంలా ఉంది. 
అక్కడి బంగారు దీపకళికలను తదేకంగా చూశాడు. 

చూసి లోపలకు సాగుతున్నాడు హనుమంతుడు. 

రంగు రంగుల చీరలతో వివిధ విధాులయిన ఆభరణాలతో అలరారే 
నారీమణులు అర్థరాత్రివరకూ ఆసవాలు సేవించి, నిద్రకు ఉపక్రమించారు. 
నిశ్శబ్దంగా ఉన్న తుమ్మెదల గుంపులతో, హంస జంటలతో వున్న సరోవరంలా 
వున్నది. ఆ వారిజాక్షుల వదనాలు పద్మగంధ భరితాలు. వికసించిన 
పద్మాలమీద పరిభ్రమించే భ్రమరాలు ఈ ముఖపద్మాలచుట్టూ భ్రమిస్తాయి. 

తాము చేసిన పుణ్యఫలం పూర్తి చేసుకుని నేలకుజారిన తారాగణాల 
వలె వున్నారువారు. 

సడలిన కేళబంధాలు, చెదరిన అంగభూషణాలు, జారిన 
పూలమాలలు, అస్తవ్యస్తంగా పడిన హారాలు, చిరుచెమటకు కరగిన తిలకాలు. 

పాన వ్యాయావు సవుయుంలో తెగిన ముత్తెపుసరులు. జారిన 
వసనాలు, పట్టు సడలిన వడ్డాణాలు, తెగిపోయి ఊడిపడి పగిలిన 
కుండలాలు. 

ఏనుగులు నలగత్రొక్కిన లతామతల్టులవలె ఉన్నారు. చంద్రకిరణ 
శోభ లీనే ముత్యాలహారాల కిరివంకలా ఉన్నత వక్షోజాలు చూడగా నిద్రపోయే 
హంసలు గోచరించాయి. 


22 
వారి అలంకారాలలో వైడూర్యమణులు రాజహంసలవలె, బంగారు 
హారాలు చక్రవాకాలవలె కనిపిస్తూంటే, హంసలూ చ(క్రవాకాలూ విహరించే 
నదులవలె ఉన్నారు. వారి కటిస్థలాలు ఇసుక తిన్నెలను తలపింపజేస్తున్నాయి. 


వారి అభరణాలకు పొదిగిన చిరుగంటలే మొగ్గలుగా, వదనాలే వికసిత 
కమలాలుగా, శృంగార[్రియలే మకరాలుగా, తనుద్యుతులే తటాలుగా 
వారందరూ నదీ దేవతల్లా వున్నారు. 

కొందరి చూచుకాల మీద అలంకార రేఖారచనయే భూషణ(భ్రమ 
గొలుపుతోంది. కొందరి నిట్టూర్చులకే వారి చేలాంచలాలు ముఖంమీద 
ఆడుతున్నాయి. అవి రంగు రంగుల పతాకాలవలె ఉన్నాయి. 


ఆఅ గాలిసోకి కొందరి కర్ణకుండలాలు నెమ్మది నెమ్మదిగా చలిస్తున్నాయి. 
ఆ మహిళల కాంతిగంధానికి తోడు మధుపానగంధం కలిసివచ్చే వాయువులు 
రావణునికి హాయిగా సేవ చేస్తున్నాయి. 


మద్యపాన వివశలయిన ఆ రావణ ప్రియకాంతలు తమ ప్రక్కనున్న 
యువతి వదనమే రావణ ముఖంగా వాసన చూసి తృప్తి పడుతూంటే, ఆ 
సుఖాన్నే ఎదుటివారు కూడా అనుభవిస్తున్నారు. 

మేలి వసనాలే తలగడలుగా కొందరు, బాహువులే ఉపధానాలుగా 
కొందరు, ఎదుటి ఆమె వక్షస్థ సలం మీద తలవుంచి ఒకతె, దాని ఒడిలో తలపెట్టి 
యింకొకతె తొడలమీద, పిరుదులమీద అలా ఒకరికి తెలియని మైకంలో 
ఒకరు హాయిగా ని'ద్రాముద్రలో వున్నారు. ఆ స్పర్శలోనే పరవశిస్తున్నారు. 

తుమ్మెదల దారంతో కట్టిన పూలమాలవలె వారు ఒకరి భుజం ఒకరు 
మెలవేసి పడుకున్నవారు నారీమణిహారంలా ఉన్నారు. 

వసంత వాయువుకు కదలియాడే లతలు, పూవులు, ఒకదానితో ఒకటి 
పెనవేసుకున్నట్టు వారందరూ ఒకరి నొకరి బంధించుకున్నారు. 

ఎవరి అవయువాలు ఏవో, ఎవరి అలంకారాలు ఏవో, ఎవరి 
కేశాలంకారం యేదో తెలియకుండా ఉంది. బంగారు దీపాలవలె వున్నారు. 


ఇందరినీ రావణుడు తన పరాక్రమంతోనే తెచ్చాడు, కొందరు మాత్రం 
రావణ సౌందర్యాన్ని మోహించి వచ్చారు. వివాహితులనెవరినీ తీసికొని రాలేదు. 
ఇతరుల యందు అనురాగం వున్న ఆడదాన్నీ తేలేదు. 


23 
వారిలో గుణ, రూప, కుల, శీలాలలో ఎనరినీ తక్కువ అంచనా 
వేయలేం. 
అందరినీ చూస్తూ హనుమంతు డనుకున్నాడు. 
వీరందరూ తమ భర్త అయిన రావణ సమక్షంలో ఉన్నట్టు జానకీ దేవి 


కూడా రామచంద్రుని దగ్గరే ఉండి ఉంటే వీని జన్మ చరితార్థవముయేంది. 
ఎంతటివాడయినా సీతాపహరణంతో తుచ్చుడయాడు రావణుడు. 


పట్టమహిషి : శయనాగారం 

సాగి సాగి హనుమంతుడు 

ఏనుగు దంతాలతో, పదారు వన్నెల బంగారు కాంతితో, స్ఫటిక, 
వైడూర్య, రత్నాలతో అలంకృతవుయిన శయ్యను చూశాడు. ఒకవంక 
చంద్రకాంతితో తెల్లని గొడుగు. వంరొక వంక సూర్యకాంతితో, అశోక 
పుష్పమాలలతో అలరారే ఆసనం. శయ్యమీద అజిన చర్మం. 

అగరు ధూపాలు, సుగంధ ధూమ వాసనలు. తెల్లని వింజామరలతో 
అందగత్తెలు. 

ఆ శయ్యమీద మేఘసన్నిభుడైన మహావీరుని చూశాడు. పొడుగాటి 
బాహువులు, భుజాలకు తాకుతూ వెలుగులీనే కర్ణకుండలాలు, చీనాంబరం, 
శరీరమంతా మంచిగంధపుపూత. సంధ్యాకాలంలో ఎరుపెక్కిన అకాశం మీద 
మెరుపు కాంతుల మేఘంలా వున్నాడు. 

లతా తరుశోభితవుయిన వుందరగిరిలా ఉన్నాడు. హాయిగా 
వుధుపానం చేసి, వుదవతీ పరిరంభసుఖం అనుభవించి విశ్రాంతి 
తీసుకున్నట్టు ఉన్నాడు. 

కొంచెం దగ్గరగా వెళ్ళాడు హనుమంతుడు. 

బుస కొడుతున్న కోడెత్రాచులా వున్నాడు. 

ఆ అకారం చూసి కొద్దిగా జంకి వెనుకడుగు వేసి, మరొక వేదిక మీదకు 
నడిచి చూశాడు. 

మత్తేభం అధివసించిన ప్రప్రవణగిరిలా ఉంది, రావణుడు నిద్రిస్తున్న 
అఆ శయ్య. 

ఇంద్ర ధనుస్సులా వున్నాయి వాని బాహువులు. 


24 

దేవేంద్రుని ఐరావత దంతపు దెబ్బలు తిన్న ఆ బాహువులు, 

వజ్రాయుధాన్ని ఢీకొని గట్టి బొప్పికట్టి వున్నాయి. విష్ణుచక్రపు రాపిడికూడా 
అనుభవించాయి. 

చక్కగా బలిసి, వుంచి కణుపులతో, సర్వలక్షణలక్షి తవలుల్టై 
అలరారుతున్న గోళ్ళతో, వ్రేళ్ళతో ఆ బాహువులు అయిదు పడగలపాములా 
ఉన్నాయి. వాటికి మంచిగంధపు పూతలున్నాయి. మందరగిరిమీద తీవ్ర 
క్రోధంతో నిద్రిస్తూన్ను మహాసర్సాలవలె వున్నాయి. 

అంతటా సురపొన్న సౌరభం, పాగడపూల పరివుళం. వుధుర 
మదిరాగంధం - అది అంతా ఆ రావణుని నిశ్వాసవాయువే. 

మణి, రత్నకాంతులీనే కిరీటం, రత్నకాంతులీనే కుండలాలు. 

రక్త చందనాల కృతం, మణిహార భూషితం అయిన విశాల వక్షస్థ స్ధలం 

సుపురంగు పంచె. తెల్లని ఉత్తరీయం. 

చూస్తున్నాడు హనుమంతుడు. 

గంగానది ఒడ్డున విశ్రమించే ఏనుగులా వున్నాడు. మినుముల 
రాశిలా ఉన్నాడు. నలువంకలా వెలిగే దీపకాంతులలో మెరుపుల మధ్య 
మేఘంలా ఉన్నాడు. 

ఆ రాక్షసేంద్రంని పాదసమీపంలో కొందరు భార్యలు. వారు 
చంద్రవదనలు, పుష్పమాలాలంకృతలు, నాట్య సంగీత కౌశలంగల వనితలు 
కొందరు ఆయన కటి ప్రాంతంలోనూ, భుజసీమ దగ్గరావున్నారు. వారందరితో 
గృహం తారాశోభితమయిన అకాశంవలె ఉన్నది. 

అలసి, అలసి నిద్రిస్తున్నారు దొరికిన చోట, కొందరు. 

ఒకతె నాట్యభంగిమలోనే నిద్ర సాగిస్తున్నది. 

నదిలో తరంగాలతో కదలిపోయి నావ చాటున చేరిన కవములం వలె, 
ఒక రమలముఖి వీణను కౌగలించుకుని ఉంది. 

పసిపాపను చంకలో ఉంచుకున్నట్టు మృదంగాన్ని పట్టుకుని మరొక 
మదవతి. 

చిరకాలానికి తిరిగి వచ్చిన ప్రియుని గాఢంగా ఆలింగన౦ 
చేసుకున్నట్టు ఒక మదిరాక్షి భేరీవాద్యాన్ని చుట్టుకుని పడుకుంది. 

ఏకాంతంలో ప్రియుని ఆలింగనంతో పరవశిస్తున్నట్టు ఒక కాంతామణి 
చేతిలోని వేణువునే గుండెలకు హత్తుకుంది. 


25 

మరొకతె మద్దిల నానుకుని నిద్రించింది. 

భుజముల మధ్య మృదంగం ఉంచుకుని ఒకతె: 

కొంచెం వయసు వచ్చిన కొడుకుని దగ్గరగా తీసుకున్నట్టుంది, భేరీ 
వాద్యాలింగనంతో, ఒకతె; 

వసంతవేళ నీటితో తడిపిన పూలమాలలా ఉన్న దొక పూబోణి పగలకొట్టిన 
కుండనీటిలో తడిసి. 

సువర్ణ కలశాల వంటి వక్షోజాలను బిగించుకుని నిద్రించే ప్రొాఢ ఒకతె- 

ఒక చ౦ద్రానన వారొక సుశ్రోణిని కౌగలించుకుని పరవశంతో 
నిద్రిస్తున్నది. 

కొమ తీవ్రతగల కామినీజనం తమ ప్రియులను ఉత్తుంగ కుచాలతో 
కుమ్ముతున్నట్టు పెద్ద పెద్ద భేరీవాద్యాలను ఆలింగనం చేసుకున్నారు. 

ఆ రవముణీయ రమణీగణంలో అందరికంటె విశిష్టంగా, అత్యంత 
సౌందర్యంతో, మణి రత్న ముక్తాహారాలతో అంతఃపురానికే అలంకారంగా, 
సువర్ణకాంతి దేహంతో నిద్రించే రవుణిని చూసి జానకీదేవి ఈవెంయే 
అనుకున్నాడు. 

అనుకున్న క్షణంలో ఆయన కపిప్రకృతి విజృంభించింది. 

తోక నేలకు కొట్టాడు. 

తోకను ముద్దుపెట్టుకున్నాడు. 

గంతులు వేశాడు, గానం చేశాడు, సంతోషంగా నవ్వుతూ స్తంభాల 
మీద దూకడం ఆరంభించాడు. 

ఇది 9, 10 సర్గలు 


పానశాల 

వురుక్షణంలో అ వుహావుహుని బుద్ధి పనిచేయడం వెుదలు 
పెట్టింది. 

రామ వియోగంలో ఉన్న సీత అన్న పానాలు ముట్టదు; అలంకారాలూ, 
నిద్రా ఆమె దరి జేరవు. 

దేవేంద్రుడయినా సరే, ఆమె వానిని కన్నెత్తి చూడదు. ముల్లోకాలలో 
రామునివంటి పురుషు డుండనప్పుడు సీత్రాదేవి పరపురుషునివైపు ఎందుకు 
చూస్తుంది, అని విచారించి అంతఃపురం విడిచి పానశాల చేరాడు. 


26 

అక్కడ 

ఆటలాడి, పాటలు పొడి, నాట్యం చేసి, తెగత్రాగి అలసిన నారీజనం 
కొందరు మద్దెళ్ళమీద, మరికొందరు పీటలమీద, మరెందరో తివాసీలమీద 
పడి నిద్రిస్తున్నారు. 

అందరూ అందకత్తెలే. చక్కని అలంకారాలతో, నాట్యశాస్త్ర మర్యాద 
తెరిగీినవారే. హాయిగా సంయోగసుఖంళో అలసి సుఖంగా నిద్రిస్తున్నారు. 

ఇందరు స్త్రీల నడుము, గోగణమధ్యంలో వృషభరాజులా ఉన్నాడు, 
రావణుడు. అడ ఏనుగుల మధ్య గజేంద్రుని వలె ఉన్నాడు. 

పానశాల ప్రక్కకు చూశాడు హనుమంతుడు. 

దున్నపోతుల, అడవిపందుల, లేళ్ళ మాంశాలు పోగులు పోగులుగా 
ఉన్నాయి, వెండి పాత్రలలో, బంగారు గిన్నెలలో తింటూ తింటూ విడిచిన 
నెమళ్ళ, కోడిపెట్టల మాంసాలున్నాయి. సగం సగం ఆరగించిన చకోరాలు, 
చేపలు, మేకలు, 

షడ్రసోపేతమయిన వంటకాలు, పువ్వులు. పళ్ళు...... రకరకాల 
మద్యాలు, బంగారు కమండలువులలో ఉన్నాయి. మణులు పొదిగిన వెండి 
చెంబులు, బంగారు' పాన పొత్రలు. 

కొన్ని పాత్రలలో సగం త్రాగిన మద్యం, కొన్ని పూర్తిగా ఆరగించినవి, 
కొన్ని యింకా ముట్టకుండా నిండుగా తొణీకిసలాడుతున్నవి. 

(త్రాగుతూ మత్తులో బోర్లగిల పడనైచిన కుండలు, కమండలాలు. 
వాటికి యెడంగా వండిన దుంపలు, పండిన పళ్ళు, పూలమాలలు. 

మళ్ళీ వెనుదిరిగాడు. 

అక్కడ స్రీలు ఒకరి చీర లొకరు చుట్టబెట్టుకున్నవారు, వస్తాలే లేనివారు, 
ఒకరి నొకరు దగ్గరగా కౌగలించుకుని నిద్రిస్తున్నారు. 

వుధురచుయిన వుద్యపు వాసనతో, వుంచి గంధపు వాసనలు 
మేళవించి ఆ భవనం అంతా వ్యాపిస్తున్నాయి. 

స్త్రీలలో కొందరు నీలిరంగువారు, కొందరు నలుపు, కొందరు బంగారు 
ఛాయ మేనివారు. అందరూ పద్మలతల్లా ఉన్నారు. అందరినీ చూశాడు; కాని, 
జానకీ దేవి కనపడలేదు. 


27 

ఆ దశలో వున్న స్త్రీలను చూసిన హనుముంలుని మనస్సు పశ్చాత్తాపంతో 
నిండిపోయింది. అంతఃపురంలోని నారీజనం, పయిగా ఆచ్భాదనలు లేకుండా 
వున్నారు. పరస్త్రీని చూడడమే పాపం! కాగా ఈ స్దితిలో చూడద౦ం మఠెంత 
పాప్రం- 

అయితే యిందరు సుంచరాంగులను చూసినా నా మనస్సు ఎటువంటి 
వికారానికి లోనుకాలేదు. ఇం(ద్రియాలన్నిటిలో ప్రధానమయినది మనస్సు. 
అది నిశ్చలంగానే ఉంది. 


పయిగా సీతాదేవిని స్త్రీ జన మధ్యంలో గాక ఎక్కడ వెదకాలి? 


స్త్రీని వెదకడానికి అడవిలో లేడి గుంపు మధ్యకు వెడతామా! నా మనస్సు 
నిశ్చలంగా, నిర్మలంగా ఉంది కనక పాపభీతి లేదు. 


దేవ, గంధర్వ, నాగకన్యలున్నారే తప్ప అ అంతఃపురంలో సీతాదేవి 
జాడలేదు. పొనశాల విడిచి యీవలకు వచ్చాడు. 


మనస్తాపం 


రావణ భవన వుధ్యంలో చిత్ర విచిత్రమయిన లతాగ్భహాలు, 
నిశాసౌధాలు అన్నీ తిరిగాడు. జానకీదేవి జాడలేదు. 

ఈ దుష్ట రాక్షసుని చేతులలో పడడం యిష్టంలేక జానకీదేవి ప్రాణ 
త్యాగం చేసి ఉండాలి. ఈ రాక్షస విళృతాకారాలు చూస్‌ గుండె ఆగి 
మరణించిందేమో! 

ఇప్పుడు సీశను చూడకుండా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళడమెలా! ఆ 
కపిరాజు దండనీతి విషయంలో చాలా తీళ్షణదృష్టి కలవాడు. అంతకు 
ముందుగా - వానరవీరులందరూ కనిపిస్తారు. వారికేం చెప్పాలి. సుగ్రీవుడు 
పెట్టిన గడువుదాటింది కనక వారంతా ప్రాయోపవేశం చేస్తారు. సముద్రం 
దాటివెళ్ళగానే అంగద, జాంబవంతులు ఎదురువస్తే వారికి ఏం చెప్పను, 
అని చింతించాడు. 


అంతలో వివేకం తెచ్చుకుని- 


సర్వ అనర్థాలకూ దుఃఖం మూలం. దుఃఖాన్ని విడిచి పరమ సంతోషంతో 
ఉడాలి. అదే శ్రేయస్కరం. 


28 

మరోసారి అంతటా వెదకుతాను, అనుకుని మళ్ళీ అన్ని వనాలూ, 
శాలలూ, భవనాలూ వెదుకుతున్నాడు. 

రావణుడు బలాత్కరించి తెచ్చిన నాగకన్యాసమూహాన్ని చూశాడు. సీత 
జాడలేదు. 

మళ్ళీ విచారంలో పడ్డాడు. 

ఇందరు వానరుల శ్రమకూ ఏవిటి ఫలితం? 

రామచంద్రునికి ప్రీతికరమయిన పని చేద్దామని బయలుదేరాను. 
లంకలో అంగుళం మేర విడవకుండా వెదకగలిగినా అమ్మవారిజాడలేదు. 

గృధ్రరాజు సంపాతి చెప్పాడే - సీత లంకలో ఉన్నదని? ఎక్కడుంది 
ఆవిడ? 

మిధిలాధీశుడయిన జనకుని పుత్రిక రావణుని స్వీకరిస్తుందా! 

ఒకటి జరిగి ఉండవచ్చు- 

రామబాణభీతితో వచ్చే రావణుడు తీవ్రవేగంలో సీతను సముద్రంలో 
విడిచి ఉండాలి. లేదా సీత స్వయంగానే సాగరమధ్యంలో పడిపోయిందేమో! 
ఈ దుష్టుడిబాధ పడలేక ప్రాణత్యాగం చేసి ఉండాలి. ఆవిడ శీలరక్షణ దీక్షకు 
విసిగి ఈ రావణుడే ఆ యిల్తాలిని తిని ఉంటాడా! కాకుంటే - ఈ రాక్షస స్త్రీలే 
ఆరగించి ఉండరుకదా! రామనామ జపంతో అవిడే తనువు చాలించిందా! 

కాకుంటే ఆ రావజాంతఃపుర పంజరంలో చిలకలా నిరంతరం 
రామనామం జపిస్తూ ఉండదా! 

ఇప్పుడు వెళ్ళి రామచంద్రునికి ఏం చెప్పాలి! వెళ్ళిన తరువాయి 
ఏదో ఒకటి చెప్పక తప్పదు. ఏది చెప్పినా ముప్పే. 

అదీకాక - సీతను చూడకుండా వెడితే నేను ఏం సాధించినట్లు? 

సీత కనబడలేదు, అని నేను చెప్పగానే రామచంద్రుడు ప్రాణాలు 
వదులుతాడు. అది చూచి లక్ష్మణుడు మిగలడు. ఈ వార్త విని ఆయోధ్యలో 
భరత శత్రుఘ్నులు, వారి తల్లులు అందరూ మరణిస్తారు. 

కృతజ్ఞతకు మారుపేరయిన సుగ్రీవుడు మాత్రం జీవిస్తాడా! ఆయనతో 
పాటు ఆయన భార్య రువు, తార, అంగదుడు వీరందరూ దేహయాత్రః 
ముగిస్తారు. 

ఈ దుఃఖంతో వానరులందరూ తలలు (బ్రద్దలు కొట్టుకుంటారు! 
విషం మింగుతారు, ఉరిపోసుకుంటారు, అగ్నిగుండాలలో దూకుతారు, 


29 
ఉపవాసాలతో వురణిస్తారు. సీతనం చూడకుండా నేను వెడితే అటు 
ఇక్షా వ్రకువంశం, బటు సర్వవానరజాతి నాశనం తధ్యం. 

అందుచేత నేనిక్కడే వానప్రస్థ జీవితం గడిపితే వారందరూ నేనింకా 
సీత్రాన్వేషణం చేస్తున్నాననే ఆశతో జీవిస్తారు. 

ఏమయినా సరే నేను వెళ్ళక పోవడమే మంచిది. చితి పేర్చుకుని 
అందులో దూకుతాను. లేదా ఏ చెట్టు క్రిందనో ఉపవాస నియవుంతో 
కూర్చుంటే కాకులూ, కుక్కలూ నా శరీరాన్ని ఆరగిస్తాయి. ఇదొక నిర్యాణ 
మార్గం. 

సీతను చూడకుండా వెడితే నా కీర్తి ఏం కావాలి, అని కొంతసేపు 
విచారించి: 

ఛీ! మరణం కంటె దోషం లేదు. బ్రతికి ఉంటేనే సుఖాలకు అస్కారం 
ఉంది; ఎన్నో శ్రేయస్సులు చూడవచ్చు, ఇప్పుడింళ ఈ దశళంఠుని 
కడతేరుస్తాను. కాదు, వీణ్ణి బలిపశువులా తీసుకుపోయి రాముని ముందు 
పడేస్తాను. 

అనుకుంటూ మళ్ళీ శోకసముద్రంలో మునిగి- 

ఇంద్రియ నిగ్రహంతో, ఆహార నియమంతో యిక్కడే శేషజీవితం 
గడుపుతాను, అందువల్ల అయోధ్యలో వారూ కిష్కింధలో వీరూ సుఖంగా 
ఉంటారు, అనుకుని ముందుకు సాగాడు. 

ఎదురుగా అశోకవనం కనిపించింది. ఇంతవరకూ ఈ వనం చూడలేదు, 
అనుకుంటూ, ఆదిత్య, వస్తు, రుద్ర, అశ్వనీ దేవతలకు నమస్కరించి: 

తపస్వి జనానికి ఫలసిద్ధివలె ఇక్ష్వాకు కులవర్ధని అయిన సీతాదేవిని 
రామునికి అందించాలి, అనుకుని; 

రామ లక్ష్మణులకు, జానకీదేవికిి ఇంద్ర, రుద్ర, వాయు, యమ 
దేవతలకు నవముస్కారం. సూర్య, చంద్రులకు ప్రణావుం. మా ప్రభువు 
సుగ్రీవునికి అభివాదం, అనుకుంటూ అశోకవనం వయిపుసాగుతూ: 

ఈ వనాన్ని రాక్షసులు చక్కగా సంస్కరించి ఉంటారు, అనేకులు 
రక్షిస్తూ ఉండవచ్చు. వాయువృకూడా ౦యలఎక్కడ తగు వళ్యూత౦గా 
చలిస్తూంటాడు. 

ఇప్పుడింక నా కార్యసాధనకు దేవతలూ, బుషులూ సాయపడాలి. 
చతుర్ముఖ ్రజాపతితో సర్వదేవగణాలూ, అగ్నిహోత్రుడూ, వాయువూ, 


80 

వజ్రధారి డేవేంద్రుడూ, పాశహస్తుడయిన వరుణుడూ, సూర్య, చంద్రులూ, 
త్రినేత్రధారి శివుడూ, అశ్వనీ దేవతలూ అండరూ నాకు కార్యసిద్ధి యివ్వాలి. 
సర్వభూతాలూ, భూతనాథులూ, నా యత్నానికి తోడుపడాలి. ప్రసన్న 
చంద్రబింబంవంటి మోముగల జానకీదేవి నాకు కనిపించాలి. 

పరముదుష్టుడూ, నీచుడూ, [క్రూరుడూ అయిన ఈ రావణునిచే 
అపహరింపబడిన జానకీదేవిని ఎలా చూడగలనో - అనుకుంటూ అశోకవనం 
వయిపు సాగుతున్నాడు. 

ఇది 11, 12, 13 సర్గలు. 


అశోకం౦ం 


రావణ భవనప్రాకారం వదలి అశోకవనంలో ్రవేశిస్తున్నాడు, ఒక్కసారి 
శరీరమంతా పులకించింది. తెలయని సంతోషం ఆవహించింది. 


వసంత ప్రారంభవేళ వికసించిన పూలతో నిండిన తరువులు, పొన్న 
మామిడి, అశోక సంపెంగవృక్షాలు గుంపులు గుంపులుగా వున్నాయి. 

నారి సారించి విడచిన బాణంలా దూసుకుపోయాడు హనుమంతుడు. 
రంగు రంగుల పక్షులు, ఎన్నెన్నో రకాల మృగాలు, తుమ్మెదలు, కోకిలలు, 
నెమళ్ళు. 

ఆయున గవునవేగానికి పక్షులన్నీ నిద్రలేచాయి. ఆ పక్షులు 


రెక్కలాడిస్తూంటే సాలవృక్షం మీది పూలు వానజల్లులా నేలకు రాలాయి. 
అవి శరీరం నిండా పడగా హనుమంతుడు పుష్పపర్వతంలా ఉన్నాడు. 


పుష్పాలంకృతుడై విహరించే ఆయన వసంతునివలె ఉన్నాడు. పూలతో 
నిండిన ఆ వనభూమి రకరకాల ఆభరణాలతో అలరారే సుందరీమణిలా ఉంది. 


ఆకులురాలిన కొమ్మలతో, పూలు, పండ్డులేని శాఖలతో ఆ వృక్షాలు 
వ స్రాభరణాలుకూడా ఓడిన జూదరిలా ఉన్నాయి. 


అయన తన వాలంతో, దీర్ణబాహువులతో, పాదాలతో వుర్దించిన 
వృక్షాలు- 


శరీరంమీది గంధపుపూత రాలిపోయి, జుట్టు విరబోసుకుని, దంతక్షత, 
నఖక్షతాలతో నిండిన యువతిలా ఉన్నాయి. 


31 

వింధ్యగిరివీద్‌ ఎర్జావేఘాలు ట్రచండ వాయువ్చతో చె ల్తా 
చెదరయినట్టు, హనుమంతుని విహారగమనతీవ్రతకు అ వనంలోని లకళలన్నీ 
చెదరిపోతున్నాయి. 

తిరుగుతూ చూస్తున్నాడు హనుమంతుడు. 

సువర్ణ, మాణిక్య, రజత కాంతులీనే ప్రదేశాలు. 

స్ఫటిక సోపానాలతో దిగుడుబావులు. 

వాటినిండా కలువలు, కమలాలు. 

హంసల, చక్రవాకాల, చాతకాల కలస్వనాలు. అమృతవమధురంగా 
ఉండే జలాలు. 

అందమయిన గిరిశిఖరాలు. వాటిమీద ఎన్నో వృక్షాలు. ఆ చుట్టూ 
శిలామండపాలు. 

ప్రియుని ఒడినుండి దూకుతున్న ప్రియురాలివలె ఆ గిరిశిఖరం నుండి 
జారుతున్న సెలయేరు. దానిలోకి వంగిన కొమ్మలుగల వృక్షాలను చూస్తూంటే, 
ఎంత కోపం వచ్చినా ప్రియుని విడచి పోకూడదవల్కూ అని వారించే 
ఆత్మబంధువుల్లా వున్నాయి. 

ఒక వ౦ళ దూకి, వులుపు తిరిగిన ఆ యేరు, కోపంవదలి 
ప్రసన్నురాలయి భర్తను చేరే ప్రేయసిలా ఉంది. 

ఆ సమీపంలో రకరకాల విహంగాలు. ముత్యాలకాంతి యిసుకతో, 
మణిసోపానాలతో, చల్లని నీటితో అలరారే దిగుడుబావి. 

ఆ పరిసరాలలో విశ్వకర్మ వినిర్మితమయిన క్రీడావన, భవనాలు. తెల్లని 
గొడుగులు, బంగారు వేదికలు, సెలయేళ్ళు, శింశుపావృక్షాలు. 

అగ్నికాంతులీనే వృక్షాలమీద తిరిగే హనుమంతుడు మేరుపర్వత 
దీప్లులతో వెలిగే సూర్యునివలె ఉన్నాడు. 

బంగరు కాంతుల తరువులను చూస్తూ, గాలి కదిలితే చిరుగంటల 
'మోతలీనే ధ్వనికల శింశుపావృక్షం అధిరోహించాడు. అది లేతచివృళ్ళతో, 
మొగ్గతొడిగి, వికసితముఖాలుకల పూలతో ఉంది. 

ఇక్కడ జానకి ఉండవచ్చు. రావుదర్శనకాంక్షతో ఆవె. 0౮ 
పరిసరాలలో తిరుగుతూ ఉండాలి. ఈ చుట్టుప్రక్కల అంతా పాగడలు, 
సంపెంగలు, మంచిగంధపు తరువులు. జలపక్షి సమూహాలతో పద్మసరోవరం. 


32 

రామమనోహరి జానకి. వనశోభలెరిగిన ఆ రాఘవహృదయేశ్వరి, రామ 
విరహబాధతో తప్పకుండా యీ వనానికి వస్తుంది. 

జనకరాజనందన, రావుచ౦(దుని అర్భాంగి, వనవాసప్రియా, 
సంధ్యాసమయ విధ్యుక్త కార్యనిర్వహణకై యీ శుభప్రదమయిన జలాశయం 
దగ్గరకువచ్చి తీరుతుంది. ఆవిడ జీవించివుృంటే యిక్కడకు రాకుండా 
ఉండదు, అనుకుంటూ శింశుపావృక్షం మీద నుండి అంతటా పరికిస్తున్నాడు 
హనువుంతుడు. 

పదునాలుగవసర్గ. 

సీతాసందర్శనం 

శింశుపావృక్షంమీది నుండి చూస్తుంటే అశోకవనం అంతా స్పష్టంగా 
గోచరిస్తున్నది. బుతుభేదం లేకుండా అన్నీ చివుళ్ళతో, మొగ్గలతో, పూలతో, 
పండ్లతో అలరారే లతా, తరువులే. 

నిండుగా పూచిన అశోకాలతో ఆ వనం రాత్రిపూట కూడా ఉదయ 
సూర్యశోభతో ఉంది. విరగబూసిన పూలబరువుకి ఆగలేక కొండగోగు నేల 
మీదికి వంగింది. కొమ్మ, మ్రాను కనిపించకుండా విరిసింది అశోకం. అంగుళం 
ఖాళి లేకుండా పూలు నిండిన వెోందుగ కాంతులు మిరుమిట్లు 
గొలుపుతున్నాయి. 

పున్నాగం, ఏడాకుల అరటి, సంపెంగ విరగపూసి సువాసనల మత్తు 
జల్గుతున్నాయి. ఆ వనంలో అశోకాలు కొన్ని బంగారు రంగువి, కొన్ని అగ్నిశిఖా 
సదృశాలు, దట్టంగా పెరిగి కొన్ని కాటుకరాసిలా ఉన్నాయి. 

ఇంద్రుని నందనవనంలా, కుబేరుని చైత్రరథ వనంలా దివ్యంగా వున్న 
ఆ వనం పూవులనే నక్షత్రాలలో, నీలాకాశంలా, రత్నాకరంలా, వునోహర 
పరిమళభరితమయిన గంధమాదనంలా వుంది. 

ఎదురుగా ఒక ప్రాసాదం కనబడింది. 

అది వేయిస్తంభాలతో కైలాసగిరిలా ఉంది. 

పగడాల మెట్టతో బంగారువేదికలు. 

ఆకాశాన్ని అంటే ఎత్తు. 

చూస్తున్నాడు హనుమంతుడు. 

నిశితంగా దృష్టిని కేంద్రీకరించాడు. 


33 


శుక్షపాడ్యవింనాటి చంద్రరేఖవలె, ఉపవాసాలతో కృశించిన 
దీనవదనంతో, మలినవస్త్రధారిణియై, రాక్షసీజనపరివృతయై పొగక్రమ్మిన 
అగ్ని జ్వాలవలె, కుజగ్రహ పీడితవుయిన రోహిణీ నక్షత్రంలా, (క్రూర 
మృగాలమధ్య ఆఅడులేడిలా, నల్లత్రాచువంటి జడలతో, పచ్చనివస్త్రం ధరించి 
ఉన్న విశాలనయనను చూశాడు. 

చూచి చూచి; 

ఈవిడ సీత అయివుండాలి. 

బెను - నాడు రావణుడు తీసుకువచ్చేటప్పుడు తాము బుశ్యమూకం 
నుండి చూచిన వనితారత్నం యిలానే ఉంది. 

అదే చంద్రవదన౦, అదే (భరావధ్యం, అదే దేహకాంతి. పద్మ 
దళనయన, బింబాధర రతీదేవిలా ఉన్నది నియమనిష్టలతో ఉన్న తాపసి. 
భయకంపితయై రోజుతూన్న నాగరాజ పత్నిలా ఉంది. 

సందిగ్ధమయిన సృతిలా క్షీఐ సంపద వలె, ప్రతిహతమయిన ఆశలా, 
విఘ్నమయిన కార్యంలా, కలుషమయిన బుద్ధిలా, చెదరిన శ్రద్ధవలె అపవాద 
దూషితమయిన కీర్తివలె ఉన్నది. 

రావణుడు అపహరించాడనే బాధతో కృశించింది. రాక్షస స్త్రీలు పెట్టే 
బాధలు పడలేనట్టుంది. బెదరిన లేడిపిల్లలా చూస్తున్నది. 

కన్నీటితో నిట్టూర్పులు విడంస్తూ కారువేంఘూల వూటున 
చంద్రకాంతిలా మననం లేక విస్మరించిన విద్యలా, వ్యాకరణసంస్కారం లేక 
అనర్థద్యోతకమయిన వాక్కులా ఉంది. 

జానకీదేవి ఏఏ అలంకారాలు ధరించేదని రాముడు వివరించాడో వాటి 
గుర్తులు కనిపించాయి. 

అవే కర్ణాభరణాలు, అవే కంకణాలు. అవిగో మాణిక్య దీప్పులు, 
పగడాల కాంతులు. కొంచెం తగ్గి నల్లబడ్డొాయి. 

బుశ్యమూకం మీద పడవేయగా మిగిలిన నగలు కాబోలివి. ఆనాడు 
ఆ నగలమూటకు కట్టిన పట్టుచీర చెరగు, ఈ చీరదే, ఇంతకాలంగా కడుతున్నా 
నలిగినా, మాసినా పూర్తిగా రంగు మాయలేదు. 

ఈ కనకాంగి నిశ్చయంగా రామపత్నియే. ఈమె మనస్సు ఆయన 
మీదనే ఉన్నట్టుంది. 

రావలుని కీవెయుందు జాలి - అబల బలాత్కృతవ్నా 
అపహరింపబడినదని. 


౩4 

ఈవెం యందు ఆదరభావం - తననే నమ్ముకుని వచ్చి యిలా 
కష్టాలపాలయిందని. 

దుఃఖం - ఇటువంటి యిల్గాలితో వియోగంవల్ల, 

మదన తాసం - హృదయేశ్వరి దూరమయిందని. 

ఇంక సందేహం లేదు. 

ఈవిడే ఆయన భార్య. 

వీరుభయుల మనస్సులూ ఒకరియందొకరికి లగ్నమయి ఉండడం 
వల్లనే యింకా జీవించి ఉన్నారు వీరు. 

ఈవిడ దగ్గరలేని దుఃఖంతో ఆయన ఎలా జీవించగలుగుతున్నాడో! 

ఎంత దుర్భరమయిన వ్యధ, అని సీతా సందర్శన సంతోషంతో నిండిన 
హనుమంతుని మనస్సు రామచంద్రుని అభినందించింది. 

పదిహేనవసర్గ. 


ఆలోచన 


చూస్తున్న హనుమంతుని కన్నుల నీరు నిండింది. ఉత్తములయిన 
కుల, గురు, వృద్ధుల శిక్షణలో పెరిగిన లక్ష్మణుని వంటూనిక్‌ పూజ్యుడూ, 
గురువూ అయిన రామచంద్రుని భార్యకు యిటువంటి క్లేశం కలిగిందంటే 
కాలం ఎంత బలీయవముయినదో! 

ఈవిడకు రాము లక్ష్మణుల ధీ ధీరశక్తులు పూర్తిగా తెలుసు కనుకనే 
అంతగా కలతపడడంలేదు. వర్జాకాలపు మేఘాలను చూచి గంగానది 
క్రోభిస్తుందా! 

కుల రూప గుణ శీలాలలో యిద్దరూ సమానులే. అందువల్లనే 
ఈమెకు అయన, ఆయనకు ఈవిడ తగినవారు. 

ఈ విశాలాక్షికోసం వాలిని నేలకూల్చాడు రాముడు. 

రావణసముడయిన కబంధుణ్ణి హతమార్చాడు. 

విరాధుడికీ అదే గతి పట్టింది. వాడేం తక్కువవాడా! శంబరాసురు 
నంతటివాడు, 

భీకరాకారులయిన ఖర దూషణాదులతో వారి సేన పదునాలుగు వేలు 
జనస్థానంలో నొమ రూపాలు లేకుండా పోయింది; యీవిడకోసం. 


35 

సర్వవానరేశ్వరు డయిన వాలిని నేలకూల్చి సుగ్రీవునికి పట్టాభిషేకం 
జరిపింది యీవిడ కోసమే. 

నదీ నద సాగరాలు లంఘించి లంకానగరాన్ని నేను చూడగలిగానంటే 
ఈ యిల్గాలి వల్ల కాదా! 

ఈవిడ కోసం రావముచంద్రుడు ముల్లోకాలు రలశ్రిందులు చిసినా 
ఆశ్చర్యంలేదు. 

ఈ జనకరాజనందనతో చూస్తే త్రిలోకాధిపత్యం గడ్డిపరక. దర్శప్రరుడైన 
జనకుని పుత్రిక, పతివ్రతా శిరోమణి. 

విదేహాధీశుడు యజ్ఞంకోసం నాగలిపట్టి దున్నుతున్నవేళ పద్మపరాగ 
సమధూలినుండి టైటపడ్డ దీవి. 

పూజ్యుడూ, పరాక్రమోపేతుడూ అయిన దశరధుని యింటికి కీర్తిని 
తెచ్చిపెట్టిన పెద్దకోడలు. 

ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఆత్మవేత్త అయిన రాముని ప్రియపత్ని. 

అటువంటి నారీమళల్లి ఈ రాక్షసజన మధ్యంలో పడింది. సర్వరాటి 
భోగాలూ విడిచి భర్శవాల్లభ్యంతో అరణ్యక్షేశా లనుభవించడానికి ఆయనతో 
వచ్చిన ఉత్తమురాలు. 

కందవమాలఫలాలు తింటూ హాయిగా భర్తను సేవించుకున్నది. 
ఎన్నడూ శ్లేశాలు ఎరుగనిది, ఈ నా డింతటి అవస్థ అనుభవిస్తున్చది. 

శీలసంపన్నయైన యీవిడకోసం రాము డెదురు చూస్తున్నాడు. ఈవిడ 
దొరికితేచాలు భూ వుండలవుంతా సాధించిన సంతోషం కలుగుతుంది 
రామునికి. 

ఇక్కడ బంధుజనం లేరు, భోగాలు లేవృ. అయినా యీవిడ 
జీవించకలుగుతున్నదంటే రామసమాగమకాంక్ష కాక వేరేమున్నది. 

ఈవిడ తన చుట్టూ వున్న రాక్షసగణాన్ని కాని, పూల తీవెలనుకాని 
చూస్తున్నట్టులేదు. రామదర్శనమందే ఏకాగ్రమై ఉన్నది, యీవిడ మనస్సు. 

ఈ పద్మనయనను, సుఖబోగార్హను యీ దశలో చూస్తుంటే నామనస్సు 
చింతామయి మవతున్నది. 

రావు లక్ష్మణుల రక్షణలో ఉండవలసిన ౦౮ భూజాత 0౮ 
వికృతాకార జన మధ్యంలో ఉన్నది. 


36 
మంచు దెబ్బతిని వాడిన పద్మంలా దుఃఖపరంపరతో కృశించి ఉంది. 
ప్రియుడు దూరమయిన చకక్రవాకిలా దీనంగా ఉంది. 
పూలబరువుతో వంగిన కొమ్మలతో ఉన్న ఈ అశోకం కూడా యీవిడకు 
సంతోషాన్ని కలిగించడంలేదు. మంచుపారల అడ్డంలేని శీతకిరణుడు కూడా 
యీమెకు సుఖం ప్రసాదించలేకపోతున్నాడు, అలా అలోచిస్తూ కూర్చున్నాడు 
హనుమంతుడు. 


రాక్షసీగణ౦ 


నీలి నీలి కాంతుల జలాలున్న సరోవరంలో హంస ప్రవేశించినట్లు 
కలువపూగుత్తివంటి చంద్రుడు ఆకాశంలో దిగువకు వచ్చాడు. నిర్మల ప్రభలతో 
చల్లగా సోకుతూ హనువుంతునికి తోడుపడుతున్నాడు. అ సమయంలో 
శోకభారంతో ఉన్న సీతాదేవి బరువెక్కి నీట మునిగిన నావలా ఉంది. 

చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలవైపు ఆయన దృష్టి మరలింది. వారిలో- 

ఒకే కన్ను కలది. 

ఒకే చెవి గలది. 

ఒకదానికి చెవులులేవు. 

మరొకతెకు మేక చెవులు. 

ఒకదాని ముక్కు శిరసువైపు తిరిగి ఉంది. 

ఏనుగు తలకాయ, బారెడు పొడవైన కంఠం, తెగిన కేశాలు. కేశాలే 
లేనిది, కంబళీజుట్టు, వ్రేలాడిపోయిన చెవులు, నుదురు, పొట్ట, వక్షోజాలు. 
పెదవులు, బుగ్గలు. అంతేకాదు ఒకతెకు మోకాళ్ళురూడా వ్రేలాడుతున్నాయి. 

పొట్టిద్కి బాగా పొడుగుది, గూనిది, మరుగుజ్ఞుది, వికటంగా ఉండేది, 
వంగిన ముఖం, పచ్చని కళ్ళు, వికృత ముఖం....... ఇంకా చూస్తూన్నాడు- 

కొందరు పచ్చరంగు, మరి కొందరు నల్లరంగు. కలహ ప్రీతితో కొందరు, 
క్రోధస్వభావంతో కొందరు, ఇనుప శూలాలూ, ముధ్గరాలూ ధరించి కొందరు. 

పంది ముఖాలు, లేడి తలకాయలు, పులిశీర్జాలు, నక్క మొహాలు, 
దున్నపోతు రూపాలు. ఏనుగు పాదాలు, గుర్రపు డెక్కకాళ్ళు, లొట్టిపిట్ట 
కాళ్ళు, లోపలకుపోయిన తలకాయలతో కొందరు. గాడిద, గుర్రం, ఆవు, 
ఏనుగు, సింహాల చెవులతో కొందరు. 


37 

వలుక్కలేనివారు, అడ్మ వముక్కులవారు, పెద్ద వయక్కులు. 
కుంభకుచాలు, కుండ కడుపులు, అందరూ క్రోధంతోనే ఉన్నారు. 

సురాపానం, మాంస భోజనం, నిరంతరం అదేపని వారికి. అటువంటి 
వారి మధ్య సీతాదేవి. 

పుణ్యక్షయమై నేలకు జారిన నక్షత్రంలా ఉంది. 

ఏ అలంకారమూలేకున్నా భర్శవాత్సల్యమే భూషణంగా కనిపిస్తున్నది. 

సింహాల మధ్య ఆడు ఏనుగులా ఉంది. 

శరత్కాల వేఘం వెనుక చంద్రకళలా, తీగలులేని వీణలా, ధూళి 
నిండిన తామరతూడులా వుంది. పాతివ్రత్యమే రక్షగా వుంది. 

దుఃఖాల రాశిలా వుంది. 

సీత్రాదర్శనంతో ఆయన మనస్సు క్లేశరహితమైై రామచంద్రునికి 
అభివాదాలర్చించింది. లక్ష్మణస్వామికి కూడా అభివాదాలు చేసి ఆ చెట్టు 
కొమ్మలలో రహస్య ప్రదేశానికి చేరాడు, హనుమంతుడు. 

ఇది పదిహేడవ సర్గ 


రావణప్రవేశం 

తెల తెల వార నున్నది. ఆ సమయంలో 

యుజ్ఞకార్య నిర్వహణ సవుర్భులయిన వేదవేత్తల వేదపఠనం 
వినిపించింది. దానిని అనుసరిస్తూ ముంగళవాద్య ధ్వనులు వస్తున్నాయి. 
అప్పుడు నిద్రలేచిన దశకంఠుడు 'సేశ్రాదేవి మీద కాంక్షతో శయ్య దిగాడు. 
జారిన అభరణాలూ, వస్తాలూ విడిచి, నూతనవ స్తాభరణాలంకృతుడ్జై 
అశోకవనానికి బయలుదేరాడు. 

మణిఖచిత సువర్ణ తోరణాలతో అలరారే ఉద్యానవన వీధులను దాటి 
వస్తున్నాడు. 

దేవేంద్రుని వెన్నంటివచ్చే అప్పరసల వలె నూరుగురు గంధర్వ 
భామినులు ఆయన వెనుక బయలుదేరారు. 

కొందరి చేతులలో బంగారు కాగడాలు, కొందరి హస్తాలలో తెల్లని 
వింజామరలు, మరికొందరి కరాలలో తాళవృంతాలు. బంగారు కుండలలో 
పవిత్ర జలాలతో కొందరు, మరికొందరు రత్నపఠాలతో, ఖడ్గపాణులై కొందరు. 


38 
రత్నమయ పాత్రలో ఆసవం నింపి ఒకతె. 
చంద్రకాంతు లీనే వెండిగొడుగుతో మరొకతె. 
అందరూ నిద్రమత్తుతో అలసిన కనులవారే. 
వారందరూ మేఘాన్ని అనుసరించే మెరుపులవలె ఉన్నారు. చెదరిన 
కేశపాశాలు, అస్తవ్యస్తవమయిన హారనూపురాలు, జారిన మంచి గంధపు 
పూతలు, చిరుచెముటలు నిండిన వదనాలు, 
అందరూ రావణ ప్రియుభావులే; ఎంతో గౌరవంతో, కొవుంతో 
సేవించేవారే. 
ఆయన మాత్రం సీతనే వాంఛిస్తున్నాడు. నెమ్మదిగా అడుగులు 
వేస్తున్నాడు. 
వస్తూన్న వనితామణుల అందెల రవళులు, వడ్డాణపు గంటల ధ్వనులు 
హనుమంతుని చెవిని పడ్డాయి. 
సువాసనాభరితమయిన తైలంతో తడిపిన వస్త్రాలు చుట్టిన కాగడాల 
కాంతులలో వన ప్రవేశద్వారం చేరాడు రావణుడు. మదనోర్దిప మదంతో 
ఎరుపెక్కిన విశాలనయనుడైన రావణుడు ఇక్షుశరాసనం చేతిలో లేని 
మన్మథుని వలె ఉన్నాడు. 
అమృతమథన సమయంలో పుట్టిన నురుగువలె ఉన్న ఉత్తరీయం 
ఆయన భుజకీర్తులలో చిక్కుకుంటుంటే దాన్ని విలాసంగా సవరిస్తున్నాడు. 
ఆయన ముందుకు వస్తూంటే హనుమంతుడు ఆకుల గుబురులలో 
' చేరాడు. 
రావణ ప్రియకాంతలు కనిపించారు. 
అలంకార శోభితుడై, శంకుకర్ణకాంతితో అలరారే విశ్రవస నందనుడైన 
రావణుని చూచాడు, హనుమంతుడు. 
నక్షత్ర మధ్యంలో చంద్రునివలె ఉన్నాడు, రావణుడు. 
బాగా పరిశీలించి- 
ఓహో! అంతఃపురంలో హంసతూలికా తల్పంమీద నిద్రిస్తున్న 
దీయనేనా! అనుకున్నాడు. 
ఆ తేజస్సును చూచి ఒక్కవూరు ఎగిరి గంతువేశాడు. వుళ్ళీ 
గుబురులలో దాగి చూస్తున్నాడు. 
పరమ సుందరాంగి అయిన జానకిని సమీపిస్తున్నాడు రావణుడు. 
ఇది పద్దెనిమిదవ సర్గ. 


39 


జానకీదేవి 

ఉతమురాలయిన సీతాదేవి తన ఎదురుగా నిలిచిన రూపయౌవన 
సంపన్నుడూ, సర్వాలంకారబూషితుడూ అయిన రావణుని చూస్తూనే 
పెనుగాలిలో అరటిమొక్కలా కంపస్తూ కాళ్ళూ చేతులూ ముడుచుకుని 
కూర్చుంది. 

విపరీత దుఃఖంతో ఉన్న ఆవిడ మహాసముద్రంలో మునిగిపోయిన 
నావలా ఉంది. 


వ్రతనియవుంతో, ఏ ఆస్తరణం లేకుండా నేలమీద కూర్చున్న ఆ 
యిల్డాలు చెట్టునుండి విరిగిపడిన కొమ్మలా ఉంది. 


ధూళి ధూసరిత దేహంతో బురదనిండిన తామర తూడులా ఉంది. 

తన మనస్సు ఎరిగిన రాముని దగ్గరకే ఆమె మనస్సు ప్రయాణం 
చేస్తున్నది. రామునిమీదనే సర్వమూ లగ్నం చేసుకున్నది. మంత్రబద్ధమయిన 
ఆడత్రాచులా ఉంది. దూమకేతువు ఆవరించిన రోహిణీ తారలా కనిపిస్తున్నది. 

ఆచార కులశీల సంపన్నయై ప్రబవించి అనాచారపీడితయైనట్టుంది. 

శిదిలమయే కీర్తిలా 

అవమానిత శ్రద్ధవలె 

క్షీణప్రజ్ఞలా, నెరవేరని ఆశలా 

శూన్యమయిన భవిష్యత్తులా 

ఎదురు తిరిగిన శాసనంలా, ప్రమాద సమయంలో మండే దిగంతంలా, 
దొంగిలింపబడిన పూజాద్రవ్యంలా, 

నలగద్రొక్కిన తామరతూడులా 

సర్వశూరులూ కూలిన సేనలా 

చీకటి చుట్టుముట్టిన వెలుగులా 

ఎండిన నదిలా 

తుడిచిన వేదికలా 

ఆరిన అగ్నిలా, 

రాహువు నోట చంద్రునిలా 


40 

ఆకులూ, పూవులూ పెల్లగించిన ఏనుగు తొండంతో చెల్లాచెదరయిన 
మృణాళనాళంవలె 

కృష్ణపక్షపు రాత్రిలా 

ఎండవేడికి వడలిపోతున్న తామరతూడులా 

గజరాజు బంధితుడు కాగా దుఃఖించే అడ ఏనుగులా, 

మేఘాలు లేనిచోట వనంలా 

ఉపవాస దుఃఖంతో కృశించి, దీనురాల్సై అల్పాహారంతో, తపోధనంతో 
తన భర్త్షవల్ల ఈ దశకంఠుడు పరాభూతుడు కావాలని అంజలిబంధంతో 
ప్రార్థిస్తున్నట్టుంది. 

పవిత్ర చరిత్ర కల ఆ ధవళాయతనేత్రను సంహరించేటట్లు చూశాడు 
రావణుడు. 

ఇది పందొమ్మిదవ సర్గ. 


రావణ ప్రణయుం౦ 


తాపసిలా ఉన్న ఆ పతివ్రతను చూసి రావణుడు మధుర వాక్యాలతో 
తన ప్రణయ ప్రార్థన ప్రారంభించాడు: 

ఓ సుందరీ! ఎందు కింత భయం? ఆ భయంతో నీ సౌందర్యం అంతా 
దాచుకుంటావు దేనికి. సర్వలోకాలనూ ఆకర్షించే నీ అందాన్ని నేను 
అర్ధిస్తున్నాను. నన్ను ఆదరంతో ప్రేమించు. 

ఇక్కడ మీ మానవ(ప్రాణి లేదు. వీ రెవరూ కామరూపశక్తికలవారు కారు. 
నీలానే మాకు కూడా ధర్శభీతి చాలా ఉంది. 

పరస్త్రీలను బలాత్కరించడం, అపహరించడం, వారితో భోగించడం - 
యిది రాక్షసజాతి ధర్మం. ఈ ధర్మనిర్వహణలో నేను అప్రమత్తంగా ఉంటాను. 
మరొక్క మాట, 

నీ మనస్సు నన్ను కోరేవరకూ నేను నిన్ను ముట్టను. మదన తాపం నా 
మనస్సును ఎంత వేధించినా నీకు అంగీకారం అయే వరకూ నేను నిన్నేం 
చెయ్యను, అని నమ్ము ఎందు కీ దుఃఖం. సుఖంగా నన్ను ప్రేమించు. 


41 


కటిక నేలవీద, వులిన వస్త్రంతో, ఏకవేణితో, నిష్కారణం౧ 
ఉపవాసాలతో, ఎందుకు దీర్ణాలోచనతో కాలం గడుపుతావు. 

హాయిగా నా మాట విని, నన్ను అంగీకరించు. 

రత్నాభరణాలు, సుగంధ, సువంవూలలు, చీనాంబరాలు, 
వుణివుయు పీఠాలు, రకరకాల పానీయాలు, గీత, నృత్యగోష్మలు, 
హంసతూలికా తల్పాలు అన్నీ అనుభవించు. 

నదీ ప్రవాహం వెనుదిరిగిరానట్లే యౌవనం కూడా మళ్ళీరాదు. 

నిన్ను చూస్తుంటే, ఆ సృష్టికర్త సర్వసౌందర్యరాశిగా నిన్ను సృష్టించి 
విశ్రాంతి తీసుకున్నాడా అనిపిస్తున్నది. పితామహుడయిన (బ్రహ్మకు కూడా 
కన్ను చెదిరే అందం. నీది. 

నీ శరీరంలోని అణువణువూ అత్యంత మనోహరమ్చై నా కన్నులకు బంధం 
వేస్తున్నది. 

నా మాటవిని నన్ను భర్తగా గ్రహించు. నా రాణివాసానికి పట్టమహిషిగా 
ఉండదగిన దానవు. 

దిగ్విజయుయాత్రలో నేను తెచ్చిన రత్న మాణిక్యరాసులతో నా 
రాజ్యమూ నేనూ నీ అధీనంలో ఉంటాము. 

సర్వనగరశోభితమయిన ఈ భూమండలం అంతా మీ తండ్రి జనకుడికి 
దానం చేయమన్నా చేస్తాను. 

ఈ భువనభవనం౦లో నన్నెదిరించి నిలువగల వీరుడులేడు. 
సురాసురులలో నాకు శత్రువై బ్రతికే అర్హత కలవాడు లేడు. 

ఈ ఆకారం విడిచి స్వేచ్చగా సర్వాలంకారభూషితవై యధేచ్చగా 
నాతోకూడి పాన క్రీడలు సాగించు. నీ చిత్తం వచ్చినట్టు ధన, కనక్క భూదానాలు 
చెయ్యి. 

నా సంపదలు, నా యశస్సు చూశావుకదా! ఇటువంటి భోగాలు విడిచి 
నారబట్టలతో తిరిగే రాముడికోసం బాధపడతా వెందుకు! 

వానికి - సంపదలేదు. విజయకాంక్ష లేదు. వనవాసం, కటికనేల మీద 
శయనం; అన్నిటినీ మించి అసలామనిషి బ్రతికివున్నాడో లేడో తెలియదు. 
కారుమేఘాల వెనుకనున్న చంద్రకాంతిని చూడలేనట్లే నిన్ను రాము" 
చూడడానికి కూడా శక్యం కాదిప్పుడు. 


జం 

ఇంద్రహ్తాగతమయిన కీర్తి హిరణ్యకళిపుడికి అందుతుందా! అలానే 
నా చేజిక్కిన నిన్ను రాము దందుకోలేడు. 

ఓ చారునేబ్రా! గరుత్మంతుడు వాడిగోళ్ళతో పామును పట్టినట్లు నీ 
అందంతో నన్ను హరిస్తున్నావు. 

ఈ దశలో నిన్ను చూస్తూంటే నా మనస్సు వికలవై నా అనుగు 
భార్యలను కూడా ఆదరించలేకపోతున్నది. 

సర్వగుణ లక్షణాలతో శోభించే నా అంతఃపుర స్త్రీలందరికీ నువ్వు 
యాజమాన్యం వహించు, 

దేవలోకంలో అప్సరసలు లక్ష్మీదేవిని ఆరాధించే రీతిలో నా నారీజనం 
నిన్ను పూజిస్తారు. 

నా సంపద కుబేరుని సంపదకు మించినది. అదంతా నీకు 
ధారపోస్తాను. 

తపో బల పరాక్రమాలలో, యశస్తేజస్సులలో సంపదలో రాముడు 
నా గోటికి పోలడు. 

ఓ లలనా! హాయిగా ఆసవపానం౦ చెంయ్యి, స్వేచ్చా విహారంతో 


శ్రీడాభోగాలనుభవించు. ఈ రాజ్యశ్రీ అంతా నీది. నీలోపాటు నీ బంధు కోటి 
కంతరూ యీభోగాలు అనుభవించే అదృష్టం కలిగించు. 


వికసించి సువాసనలీనే పూలతోటలలో, సముదద్రతీరవనాలలో హాయిగా 
సర్వాలంకారభూషితవై నాతో సుఖంగా అనుభవించు, అన్నాడు రావణుడు. 


ఇది ఇరువదవ సర్గ, 


తృణప్రాయుం 


రావణుని ప్రలోభపూరిత వుయిన కావుప్రసంగం విన్న సీత, 
ఎదురుగా వున్న గడ్డిపరకతీసి రావణుని ముందుంచి, భయకంపితయ్యె 
దీనస్వరంతో, 

నీ వునస్ఫు మార్చుకుని నీ నారీజనం మీద నిలుపుకో. పాపికి 
సత్ఫలితాలు దొరకవు. అలానే నీకు నేను అందను. 


తప 

నా పుట్టినిల్లు, మెట్టినిల్లు పరమపవిత్రమయినవి చేను యీ అకార్యం 
చెయ్యను, అంటూ ముఖం ప్రక్కకు త్రిప్పి; 

సజ్జనధర్మాన్నీ, వాతి నియవాూలనూ విస్మరింవకు. నెను పతివ్రతా 
ధర్మీలను, పరస్త్రీని, అటువంటి నన్ను భార్యగా భావించడం నీకు తగదు. 

నీ భార్యలతో నువ్వు సుఖంగా ఉండు; వారి రక్షణ నీకింత ముఖ్యమో 
నా రక్షణ నా బర్హ కంత ప్రదానం. 

కట్టుకున్న భార్యతో తృప్తిపడని వానిని చపలచిత్తునిగా, ఇం[ద్రియ 
నిగ్రహంలేని వానిగా బావించి పరాభవిస్తారు, పరస్త్రీలు. 

ఈ లంకొనగరంలో సత్పురుషులే లేరా! ఉన్నా వారి మాట నీ చెవి 
కెక్కడంలేదా! సదాచారవిరుద్దంగా నీ బుద్ధి ుంతటి విపరీతానికి 
ఒడిగట్టిందేం! ఆత్మజ్ఞాన కూన్యుడై, దురాచారపరుడైన రాజువల్ల రాజ్యం 
సర్వనాశనమవుతుందని ఎరుగవా! 

సర్వసంపదలతో అలరాగే * అంశానగరం నీ ఒక్కడి దురాచారాల 
వల్ల త్వరలోనే నశిస్తుంది. దూరద్భస్న కుండా నువ్వు చేసే పాపకర్మలు నిన్ను 
బలిగొన్నరోజున సర్వభూతకోటీ స _ షిస్తుంది. ఈనాడు నీ దుర్మార్గాలకు 
తలవంచిన వారందరూ న్‌న్ను ఆధి ఎ౨కునే రోజు రాకపోదు. అనాడు దైవం 
తమను అనుగ్రహించి నిన్ను కడ దని సంతోషిస్తారు. 

నీ సిరి సంపదలు నన్ను ఇంచించవ్చ. సూర్యుని వీడని కాంతిలా 
రాముని వెన్నంటి నేనుంటాను. ఏర్వలోకనాధుడయిన శ్రీరామచంద్రుని 
భుజసీమ ఆధారంగా శయనించె నేను మరొకరిని తాకను. ఆత్మజ్ఞానియైన 
విప్రునికి లభించే వేదవిద్యవలె నేను రాముని సంపదను. ఈ దుఃఖసాగరం 
నుండి నన్ను ఉద్ధరించి రాముని దగ్గరకు పంపు. 

నీకు జీవితంమీద ఆశవుంటే నేను చెప్పినట్లు చెయ్యి. రామునితో 
స్నేహం చేసుకో. ఆయన ధర్మాత్ముడు, శరణాగత వత్సలుడు ఇంద్రియ 
దౌర్భల్యాలకు లొంగకు. నన్ను నా భర్త దగ్గరకు పంపితే నీకు శ్రేయస్సు 
కలుగుతుంది, లేదా నీ మరణం తథ్యం. 

ఇంద్రునీ వజ్రాయుధాన్ని తప్పించుకోవచ్చు. 


త 
యమపాశాన్ని వదిలించుకోవచ్చు. 


కాని రామబాణానికి తిరుగులేదు. 


అగ్నిశిఖలు జివ్మే వుహాసర్పవలుఖాలవలె, రావు, లక్ష్మణుల 
నిశితబాణాలు యిక్కడపడక తప్పదు. ఈ నగరంనిండా రాబందులు చేరి నీ 
రాక్షసజనాన్ని పీక్కుతింటాయి. రామగరుత్మంతుడు రాక్షస సర్పాలను 
తనవాడిగోళ్ళ బాణాలతో చీల్చి చెండాడుతాడు. 


రాక్షసలక్ష్మిని మూడడుగుల వామనుడు హరించినట్టు శత్రునాశన 
సమర్భుడయిన రాముడు ఈ రాక్షసశక్తిని నశింపజేసి నన్ను తీసుకువెడతాడు. 


జనస్థానంలో నీ రాక్షసబలాన్ని ఆయన సర్వనాశనం చేసినప్పుడు 
ఎదుర్కోలేని అసమర్భుడవు; వారు ఆశ్రమంలో లేనప్పుడు వచ్చావుకనక 
యీపని చెయ్యగలిగావు. 


వారి కంటబడితే పెద్దపులులవలయ౦దు కుక్కలా అయేవాడవృ. 
వృత్రాసురుడు ఇంద్రుని నిగ్రహించలేనట్లే నువ్వు రావులక్ష్మణంలను 
ఎదుర్కొనలేవు. సూర్యరశ్మి జలాశయాలను ఆవిరిచేసేటట్లు రామలక్ష్మణులు 
నిన్ను ప్రాణహీనుని చేస్తారు. 


కుబేరనిలయుంలో దాగినా, వరుణాలయంలో శరణుపాందినా, 
డుగుపడిన చెట్టువలె నీకు శ్రీరామబాణంతో చావు తప్పదు, అంటున్నది 
త్‌, 


జాబి 


ఇది ఇరువది ఒకటవ సర్గ. 


అరొమాం కొమయానస్య 


శరీర ముపతప్యతే 
ఇచ్భంతీం కొమయానస్య 
వ్రీతి ర్భవతి శోభనా 


వ 


4ీర్‌ 
రావణుని క్రోధం 
జానకి పలుకులలో పారుష్యం భరించలేక రావణుడు: 


నెమ్మదిగా మూట్టాడి వశం చేసుకుందా వునుకుంటుంటే నన్నే 
వంచుతున్నావు. ప్రేమగా మాట్లాడుతుంటే పరాభవిస్తున్నావు. 


నీ మీది అనురాగం నా క్రోధతీవ్రతను హరిస్తున్నది. కాముకుడికి 
దయ, ప్రేమ ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే నిన్ను ఏమీ చెయ్యకుండా 
వదలవలసి వస్తున్నది. లేకుంటే ఎప్పుడో నిన్ను కడతేర్చ్‌ ఉందును. 


ఇంకా నీకు రెండు మాసాల గడువృంది. ఈలోపున నువ్వునా 
శయనమందిరం చేరి, నన్ను భర్తగా గ్రహించావా, మేలు. 


కాదంటే - నిన్ను ఉదయపు ఫలహారానికి వండించేస్తాను. అంటూంటే 
రావణుని వెంట వచ్చిన దేవ, గంధర్వ కన్యలు దుఃఖంతో సీతను చూస్తూ, 
అటువంటి ప్రమాదం రాదని హస్త, నేత్ర సంజ్ఞలతో జానకికి ధైర్యం కలిగించారు. 


గుండె దిటవు చేసుకుని సీతాదేవి: 


రావణా! ఈ అకార్యం నుంచి నిన్ను సక్రమ మార్గాన నడిపించే వాడు 
ఒక్కడూ ఈ లంకలోలేడు, అంటే నీ పరిజనులందరూ నీ నాశనాన్నే 
కోరుతున్నారు. ఇంద్రునికి శచీదేవివలె నేను రాముని ధర్మప్రత్నిని. అటువంటి 
నన్ను వాంభించేవాడు ముల్లోకాలలో ఉండడు. నీకే పుట్టింది ఈ దుర్చుద్ధి. 


ఆయన క్రోధాగ్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు. 
నువ్వెరుగుదువో, ఎరగవో! 

ఆయన మత్తేభం, 

నువ్వు చెవులపిల్లివి. 


ఈ క్షణం వరకూ నువ్వు ఆయన కంటబడలేదు కనుక సిగ్గులేకుండా 
తిరుగుతున్నావు నిర్భయంగా. 


నావంటి పతివ్రతను దుష్టబుద్దితో చూచిన క్షణంలోనే నీ కళ్ళు నేల 
రాలవలసింది, ఈ దుర్భాషలాడే నీ నాలుక ఈపాటికే ఊడిపోవలసింది. 


రామాజ్ఞ లేదు కనుక, పాతివ్రత్య నియమానుసారం నేను నిన్ను బూడిద 
చెయ్యకుండా వదలిపెట్టాను. 


జేరి 

ఇంతకూ నీ చావుకోసమే గన్ను అపహరించి తెచ్చావు. యక్షేపడయిన 
నుబేరుని సోదయడవు. 

మహాశూరుడవు కదా! ఇలా వంచనలో పర దారాపహరణ నీచకార్యం 
ఎందుకు చేశావు? అని అంటుంటే రావణుడు తన అరుణ నయనాలు 
మరింత ఎరుపెక్కించాడు. జిహ్వాగ్రం కూడా మండుతున్నట్టుంది. 

ఉత్తుంగ భుజద్వయంతో రెండు శిఖరాలతో అలరారే మందరగిరిలా 
ఉన్నాడు. 

సర్వాంగాలంకృతుడై వసంతునిలా ఉన్నా ఆ తీవ్రక్రోధంతో శ్మశాన 
చైత్యంలా ఉన్నాడు. కుపిత భుజంగం బుసకొడుతూన్నట్టు నిట్టూర్పులు 
విడుస్తూ సూర్యకాంతి సంధ్యాతిమిరాన్ని చెదరగొట్టేట్లు నిన్ను భస్మం చేసేస్తాను, 
అని అక్కడి రాక్షస స్త్రీజనాన్ని సాభిప్రాయంగాచూస్తూ; 

ఎలా అయినా యీ సీత మనసు మార్చండి. సామ, దాన, భేదాలకు 
లొంగకపోతే దండోపాయం సాగించండి. 

అని భయంకరాకారంతో సీతవైపు తిరిగాడు. 

అప్పుడు ధాన్యమాలిని అనే నారీమణి చకచక రావణునిచేరి, గాఢంగా 
కౌగలించుకుని: 

నాథా! కృశించి, దీనంగా పడివున్న ౦0౮ వూనవ ప్రాణితో నీ 
కేమిటయ్యా, నాతో భోగించు. దీనికి నీ భోగాలు అనుభవించేయోగం లేదు. 

మనమీద యిష్టంలేని వారితో వెడితే. శరీరతాపమే తప్ప సుఖంలేదు. 

నిన్ను కోరేవారితో భోగం తృప్తినిస్తుంది, అని పాగుడంతూంటే, 
రావణుడు అట్టహాసం చేసి వెనుదిరిగాడు. ఆయనతో వచ్చిన వారందరూ 
అనుసరించి వెళ్ళారు. 

ఛళ్మనిష్థరాలయిన జానకీదేవి 

గజ గజ వణుకుతూ ఉండిపోయింది. 

ఇది ఇరువదిరెండవ సర్గ. 

రాక్షస ప్రవృత్తి 

రావణుడు అంతఃపురం చేరాడు, 

అశోకవనంలోని రాక్షస స్త్రీ లందరూ సీతను చుట్టుముట్టి క్రోధంతో: 


47 


మా ప్రభువు రావణుడంటే ఎవరనుకుంటున్నావో, పులస్త్యవంశంలో 
ప్రబవించిన వమహామహుడు అట.నంట ఉళముపవురుషుని వరింయదొాంు 
బాధపడతావేమే! అని గర్జించిందొక3 


వికజట: 


వికట: 


దుర్ముఖి: 


అవి 


ప్రజాపతులు ఆరుగురు. వీరందరూ బ్రహ్మమానసప్పుత్రులు 
వారిలో నాలుగవవాడు పులస్త్యుడు. ఆయన కువూరుడు 
విశ్రవసువు, వంహాతేజళ్ళాలి, వుహర్షి. వీరి కువూరుడు మా 
ప్రభువు, రావణుడు. ఆయనను వరించడం నీ అదృష్టం. 
దేవతా శ్రేష్టలను జంయించిన వూ రాక్షస ప్రభువే నీకు 
యోగ్యుడయిన భర్త 

వుహావీరుడు, శూరుడు. యుధద్దరంగంలో వెన్ను చూపని 
మహాయోధుడయిన మా మహారాజును వరించడానికి సంకోచం 
దేనికీ! ఆయన తన ప్రియురాండ్రందరను విడిచి నిన్నే దగ్గరకు 
తీసుకుంటాడు. వేలసంఖ్యలో ఉన్నారు ఆయనకు భార్యలు. 
వారినీ, మణి, రత్స్మ శోబితమయిన అంతఃపురాన్నీ విడిచి నిన్నే 
ఆరాదిస్తాడాయన. 

దేవ, నాగ గంధర్వ, రాక్షసవీరులను మున్ను కరిపించిన మా 
వఎహారాజు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అటువంటి 
శ్రీమంతునితో ఉండడానికి ఎందుకంగీకరించవు? 


తెలుసా నీకు ఆయనకు భయపడి సూర్యుడు విజృంభించలేడు. 
వాయువు ప్రచండంగా చలించలేడు. 

లతలు, తరువులు పూలవానలు కురుస్తూంటాయి. 
అవసరానికి మించి లంకలో మేఘాలు వర్షించవు. 


అంతటివాడు మా ప్రభువు. నా మాటవిని ఆయనను వరించు, 
లేదా నీ ప్రాణాలుండవు. 


సర్వప్రాణికోటికీ అహ్లాదం కలిగించే రీతిలో సర్వభోగాలతో 


ఉంటుంది ఆయన అంతఃపురం. అక్కడకు వెళ్ళి హాయిగా వుండు. 
నువ్వు మానవస్త్రీవి కనుక మానవుడి భార్యవయావు. బావుంది. కాని 
యిష్పుడింక మనసు మార్చుకో. 
త్రిలోకాలలో వుండే సంపదలతో వెలిగే మా రాక్షస ప్రభువుతో స్వేచ్చగా 


చరించు. 


ఉరి 
రాజ్యహీనుడు, ఎందుకూ కొరగానివాడు అయిన రామునికోసం 
బాధపడకు, అని ఒక్కొక్కరే బెదరిస్తూ బోధిస్తుంటే కన్నీట తడిసి సీత: 
మీ మాటలు సర్వలోకాలకూ అసహ్యమయినవి. ఈ పాపకార్యానికి 
నా మనస్సులో చోటు లేదు. మీరందరూ కలిసి నన్ను కాల్చుకు తిన్నా నేను 
మీ మాట వినను. 
దీనుడయినా, రాజ్య హీనుడయినా శాముడే నా భర్త. ఇంద్రుని వెంట 
శచీదేవి, వశిష్ణులతో అరుంధతి, చంద్రుని కూడి రోహిణి, అగస్తుులవారితో 
లోపాముద్ర, చ్యవనునితో సుకన్య, 
సావిత్రీ - సత్యవంతులూ, శ్రీవుతి - కపిలుడు, మదయిన్తీ - 
సౌదానులు, కేశినీ - నగరులు, నల - దముయంతులు, అలానే నేను 
రామునితో ఉంటాను, అని నిశ్చలంగా చెప్పింది. 
రాక్షస వనితలకు [క్రోధం రేగింది. పరిపరి విధాల పరుష భాషలతో 
వేధిస్తున్నారు. 
శింశుపావృక్షశాఖలలో ఉండి చూస్తున్నాడు హనుమంతుడు. 
ఆ క్రూరరూపిణులు పళ్ళుకొరికి, పెదవు లాడిస్తూ గండ్రగొడ్డళ్ళు సైళత్తి: 
ఇది మన ప్రభువుకు తగదు, అని గర్జించారు. 
వారిలో వినత; 
సీతా! ఇంతవరకూ చూపిన పతిభక్తిచాలు, సంతోషించాం. దేనికయినా 
అతి పనికిరాదు. నా హితవు ఆలకించు. దీనదశలోవున్న మానవ భర్తను విడిచి, 
ఇంద్రసమపరాక్రముడయిన మా రాక్షసేశ్వరుని వరించు. దివ్యభోగాలతో 
వుహారాణిగా వెలుగుతావృు. రాముడికెప్తుడో ఆయువు చెల్లిపోయింది. 
అటువంటి వాడికోసం బాధపడకు. నామాట వినవో, నిన్ను చీల్చుకు 
తినెయ్యగలం. 
వికట: ఓసి దుష్టురాలా! ఇంతవరకూ నీ పాడుమాటలు వింటూ కనికరరితో 
వదిలిపెట్టాం. నువ్వెక్కడున్నావో తెలుసా? ఏ ప్రాణీ దాటిరాలేని 
సముద్రానికి ఈవలి ఒడ్డున ఉన్నావు. 
రావణుని అంతఃపురంలో వున్నావు. ఇప్పుడు నిన్ను దేవేంద్రుడు 
కూడా రక్షించలేడు. ఎందుకేడుసావు! నా మాటవిను., సుఖంగా 
ఉంటావు. మా మహారాజును వరించు. 
నవ నవలాడే ఈ యౌవనం స్టిరంగా శాశ్వతంగా వుండదు. అది 
పోకుండానే సుఖసంతోషాలలో తేలియాడాలి. 


ఉరి 
చూశావా! ఉద్యానవనాలు, పర్వత, కాననాలు, మా ప్రభువు 
కనుసన్నలలో మెలిగే ఏడువేలమంది కామినీ జనులు 
అన్నీ నీ కోసం యిస్తాడాయన 
వినిపిస్తున్నదా నా మాట! వినకపోతే నీ గుండె చీల్చి తినేస్తాట 
చండోదరి: ఇదిగో యీ శూలం చూశావా! నిన్ను చూసిననాటినుండి నీ గుండె 
చీల్చి ప్రేగులు చుట్టబెట్ట, తల పగలగొట్టి తినాలని నాలుక 
ఊరుతున్నది 
ప్రఘన* ఓ సీతా! ఇంక నేను ఆలస్యం సహించలేను. నీ గొంతం 
నులిమేస్తాను. నువ్వు చచ్చిపోయావని మా మహారాజుకి చెపితే, 
హాయిగా ఆరగించండి అని "జ్ఞాపిస్తాడు మా ప్రభువు 
అజాముఖి- దీన్ని చంపి సమంగా పంచుకు తినాలి ఈలోగా నంజుడికి మంచి 
పచ్చళ్ళూ, (త్రాగడానికి కల్లూ కావాలి 
శూర్పణఖ :నీ వాట సబబుగా ఉంది అలా కానియ్యి, సర్వ్యదుఃజాలకూ 
విరుగుడయిన కల్లు తెప్పించండి త్వరగా సుబంగా త్రాగి దీని 
మాంసం తిని నికుంభిలాదేవి దగ్గరనాట్యం చేద్దాం 
ఇలా ఎవరికి తోచినట్లు వారు గర్జనలు సాగిస్తుంటే బెదరిన 
హృదయంతో శోకసాగరంలో మునిగింది జానకి 
ఇవి ఇరువది మూడు, 
ఇరువది నాలుగు సర్గలు 


విషాదం 

భయంకర రూపాలు కల ఆ క్రూర రాక్షస స్త్రీల పరుష వాక్కులు వినలేక 
జానకీదేవి దుఃఖ సంతప్త్రహృదయంతో: 

మీ రందరూ కలిసి నన్ను తినవచ్చు నేను మాత్రం మీ ప్రభువును 
వరించను అని మరింత బయంతో అశోకవృక్షం కొమ్మను గట్టిగా పట్టుకుని 
బొటబొట కన్నీరు విడుస్తున్నది 

పెనుగాలికి ఊగిసలాడే లేత అరటి మొవ్వులా వణుకుతూ ఉన్న 
సీతాదేవి కేశపాశం ఆడు పాములా విలవిలలాడుతున్నది 

రామా! లక్ష్మణా! 

అత్తయ్యా కౌసల్యాదేవీ! సుమిత్రాదేవీ! 


5్‌0 

అని విచారిస్తూ, ఎంతటి వారికయినా కాలం చెల్లితే కాని వృత్యువ్చ 
ప్రాప్తించడు. కాకుంటే నేసింతకాలం రామ విరహంతో యీ దుష్ట్రరాక్షసీజన 
మధ్యంలో జీఏ ంచగలిగేదానినా! 

ఇంతళ * కారణం నేను చేసిన పుణ్యకర్మలు బహుకొద్దివయి ఉండాలి. 
అవి కూడా పూర్తి కానున్నాయి కాబోలు, కాగానే గారి చెబ్బకు సముద్రంలో 
మునిగే పడవలా అవుతుంది నా జీవితం. ఇప్పటికే యీ జీవితం వరద నీటి 
దెబ్బతిన్న నది ఒడ్డులా ఉంది. 

సతజ్జ్ఞతా స్వరూపుడు, ప్రయవాదీ, సింహపరాశక్రమ సంపన్నుడు, 
సర్వజనమనోహరుడు అయిన నా భర్తను ధర్మాత్ములే దర్శించగలరు. 

రామునికి దూరమయిన నా బ్రతుకు విషస్పర్శ తగిలిన దేహంలా 
ఉంది. ఏనాడు చేసేన పాపకర్మమో యిలా బాధిస్తున్నది. ఇక యీ జీనీతం 
వదిలెయ్యడం మంచిది. రాముడు వస్తాడనే ఆశ కనిపించడం లేదు అని 
విచారిస్తూ... 

ఇష్టం వచ్చినప్పుడు జీవితం విడువలేని ఈ వరంనవదేహంకంటిె 
నిచమయినది లేదు. ఎంత పరాధీనం ఈ దైన్యజీవితం, అని పరిపరివిధాల 
శోకిస్తూ ధూళిలో దొర్జుతూ: 

నా భర్త ఆశ్రమం దగ్గర లేనప్పుడు ఈ రాక్షసుడు కామరూపంతో నన్ను 
వంచించి తీసుకురాగలిగాడు. ఇప్పుడీ రాక్షస స్త్రీల మధ్యలో ఈ బాధలు 
పడుతూ బ్రతకడం కష్టం, 

రాముడు వినా నాకేమీ అవసరం లేదు. ఇంత దుఃఖంలో కూడా నా 
గుండె నిలిచి ఉన్నదంటే దీన్ని రాతితో నిర్మించి ఉంటాడు బ్రహ్మ బహుశః 
సొకు వార్ధక్యం, మరణంళేవేమో! 

ఏవయినా నా ఎడవుకాలి గోటితో కూడా ఈ రావణుని శరీరాన్ని 
తాకను. నా తిరస్కారంకూడా వీడికి తెలియడంలేదు. నన్ను చీల్చి ముక్కలు 
చేసి నిప్పులో పడవేసినానేను రావణునివైపు కన్నెత్తి చూడను. 

సర్వజ్ఞుడు, సత్ర్రవర్తనపరుడు, దయాసహృ్మదయుడు అయిన 
రొముడు ఎందుకింకా నా గురించి ఆలోచించడంలేదో తెలియదు. 

జనస్థానంలో పదునాలుగువేలమంది రాక్షసులను ఒంటరిగా నేల 
కూల్చినవాడు, విరాధునివంటి మహాబలిష్టుడయిన రాక్షసుని హతమార్చిన 


5్‌1 

వాడు, రావణుని సంహరించగల శక్త సంపన్నుడు, ఆశ బాఖ ప్రయోగంళొ 
ఈ లంకానగరాన్ని సాధ నం చేసుకోగల నామర్ద। సం తిలవాడు ఎందుకింత 
ఆలస్యం చేస్తున్నాడొ! 

అయితే నేనిక్కడ ఉన్నట్లు ఆయన ఎరగదేమూ! ఎరిగ ఉంటే యిలా 
ఉపేక్షించేవాడేనా? 

రామునికి వార్త చెప్పగల జటాయును కూడా నా దురదృష్టంకొద్దీ ఈ 
రావణుడు సంహరించేశాడే! 

ఏం చెయ్యను! నన్ను రొక్షస రావణుడు అపహరించినట్లు తెలిస్తే 
రాముడు తన శరపరంపరళతో సర్వరాక్షస సంహారం చేసి తీరుతాడు. సముద్రాన్ని 
యింకించి, లంకను నాశనం చేసి, ఈ రావణుని పేరు ప్రతిష్టలన్నీ మంట 
గలపగలడు. 

ఈనాడు నేను శోకిస్తున్నట్లే, ఈ రాక్షస స్రీలందగూ గోలు గోలున 
విలపిస్తారు. 

రాముని కంటబడేవరకే వీదు ఊపిరితో జీవించేది. ఆయన కంటబడిన 
ఉత్తరక్షణంలో యూ ల౨కానగరంనిండా చితాగ్ని దూమం; గ్రద్దల ఏహారం. 

పూర్తగా శ్మశానం అయితీరుతుంది. 

నిస్సందేహంగా వీరందరూ నశిస్తారు. నా కోరిక నెరవేరి తీరుతుంది. 
రావణసంహారంతో యీ లంకా నగరం ధైర్యహీన అయిన స్త్రీవలె పిచ్చెక్కి 
తిరుగుతుంది. 

తప్పదు, ఈ రాక్షస నగరంలో యింటింటా ఆర్షనాదాలు తప్పవు. 
రామబాణాగ్నిలో యిదంతా తగులబడితీరుతుంది. రాక్షస యోధాగ్రేసరు 
లందరూ నేల పాలవుతారు. 


నేనిక్కడ ఉన్నట్లు తెలిసిన క్షణంలో రాముడు యీపనిచేసి తీరతాడు. 

అయితే, రావణుడు నాకిచ్చిన గడువులో యింక రెండు మాసాలే 
మిగిలాయి. ఈలోగా ఆ మృత్యువు వీడికే రాకూడదా. మాంసభక్షకులయిన 
యీ రాక్షసులకు ధర్మపరిజ్ఞానంలేదు. గడువు దాటిందంటే వీడు నన్ను 
ఉదయం ఫలహారానికి వండించితీరతాడు. 


అంతకంటే వీరెవరయినా కనికరించి యింతవిషం యిస్తే దానితో 
యమపురి చేరేదాన్ని. 


52 


ఇంతవరకూ రామలక్ష్మణులకు నేను జీవించి ఉన్నానోలేదో కూడా 
తెలీదు. నన్ను వీడిన దుఃఖంలో ఆయనే ప్రాణాలు విడిచి ఉంటాడేమో. 
అసలు నాకీ దుర్దశ ఎందుకు ప్రాప్తించింది. మహాత్ముడు, సర్వశాత్రవ 
"ప. సశలుడు, సదాచారపరుడు అయిన రాముడు లేని జీవితం 
౩. కు! నా వియోగబాధతో ఆయున అస్త్రసన్యాసంచేసి 
ఈ శయాడా!. 
కాక - ఈ రాక్షసుడు కపటోపాయంతో వారిని సంహరించి ఉంటాడా. 
ఏమయినా యింతబాధలోనూ నాకు చావు వచ్చిపడదేం. 
మనోని[గ్రహసంపన్నులు, రాగద్వేషాతీతులు, పాపరహితులు అయిన 
మహర్షులు ధన్యజీవులు. 
ఆత్మవిదుడు, వునోహరుడు అయిన రాముని విడిచి ఈ క్రూర 
రావణుని చేతబడిన నేను జీవించి ఉండడంకంటె ప్రాణాలు విడవడం మేలు. 
అంటూన్న సీతమాటలు వింటున్న రాక్షసస్త్రీలు కొందరు భయంతో 
ఆ విషయం నివేదించడానికి రావణుని దగ్గరకు పరుగుపెట్టారు. 
ఇవి ఇరువది అయిదు - ఇరువది ఆరు సర్గలు 


1 


త్రిజట స్వప్నం 


ఓసి మూర్చురాలా! నువ్వు ఆత్మహత్యకు సిద్ధమయావంటే ఇప్పుడే నిన్ను 
చీల్చుకు తినగలం, అని కొందరు గర్జిస్తుంటే, వారిలో పెద్దదయిన త్రిజట 
అప్పుడే నిద్రలేచి: 

ఓ పిచ్చినన్నాసులారా! జనకరాజసుతను, దశరథుల యింటి కోడలిని 
తినడం మీ తరంకాదు. మిమ్మల్ని మీరే కాల్చుకు తినాలి. ఈవిడభర్తకు 
విజయం, లంకకు వినాశనం కలిగే కాలం ఆసన్నమయినట్లు నా కిప్పుడే 
కలవచ్చింది; అనడంతో, మిగిలిన వారందరూ భయభీతలై ఆమె దగ్గరగా 
చేరి; 

తెల్లవారురూమున వచ్చిన కలలు జరిగితీరుతాయింటారు. నికు 
వచ్చిన కల వివరంగా చెప్పు అన్నారు. 


త్రిజట: స్వచ్చమైన ఏనుగుదంతాలతో నిర్మించిన పాలకీ. ఎన్నో హంసలు 
దాన్ని వెళస్తున్నాంయి. ఆ పాలకీ వీద ధవళవ స్తాలతో 


53 
రామలక్ష్మణులు కనిపించారు. అంతలోనే సముద్రం ఒడ్డున ఉన్న 
తెల్లని పర్వతంమీద సీతాదేవి స్వచ్భవసన ధారియ్టై రామునితో 
విహరిస్తున్నది. 
మరోకల: పెద్ద పర్వతవుంత ఏనుగు. దానికి నాలుగు దంతాలు. ఆ 
ఏనుగుమీద రామ లక్ష్మణులు, వారు సీతాదేవి దగ్గరకు వచ్చారు. 
ఆవిడ కూడా ఆ ఏనుగు ఎక్కింది. భర్చృసన్నిధానంలో ఆవిడ 
చేతులెత్తి సూర్యచంద్రులను అందుకుంటున్నది. ఆ ఏనుగు 
లంకానగరంనైపు వచ్చింది. 


మరోకల: ఎనిమిది జతల తెల్లని వృషభాలు లాగే రథం మీద రాముడు 
సీత్రా సవేత౦ం ఈ నగరానికి వచ్చాడు. అంతలో ఆయున 
సూర్యకాంతులీనే పుష్పకం మీద బయలుదేరి ఉత్తరాభిముఖంగా 
వెళ్ళాడు. అలా వెడుతున్న ఆ రామచంద్రుని చూచి ముల్లోకాలూ 
భయపడుతున్నట్టు అనిపించింది. ఆ తేజోమూర్తిని చూస్తుంటే 
ఈ పృథ్విలో ఆయనను జయించే వారుండరనే నమ్మకం కలిగింది. 
పాపాత్ములకు స్వర్గ ప్రవేశార్హత ఉండదుకదా! 


ఇంతలో మరోకల: 


వున రావణ ప్రభువు వత్తుగా త్రాగి, శరీరవుంతా 
నూనెపూసుకుని, ఎరనిబట్టలతో, కరవీరపుష్పాలవ౮లతో, 
పుష్పకంమీద నుండి [క్రిందపడ్డాడు. ఆయనను ఒక స్త్రీ (నల్లని 
' వస్త్రాలు ధరించి, జుట్టులేనిది) యీడుస్తున్నది. 

అంతలో నూనె త్రాగుతూ, గంతులువేస్తూ నవ్వుతూ, ఇంద్రియాల 
పట్టుతప్పి తిరుగుతూ, గాడిదల రథం మీద బయలుదేరాడు. వెడుతూ 
వెడుతూ క్రిందపడ్డాడు. పడుతూనే భయంతో లేచి దిగంబరుడై పిచ్చిగా 

ప్రేలుతూ ఎదుటవున్న దుర్గంధభూయిష్టమయిన గోతిలో ములిగాడు. 
అంతలో ఎగర్రనిచీరతో, బురదశరీరంతో ఉండే నల్లనిస్త్రీ ఒకతె మన 


ప్రభువుకి ఉరిత్రాడుపోసి దక్షిణదిశగా ఈడ్బుకుపోయింది. అదేదశలో 
కుంభకర్ణుడూ కనిపించాడు. 


ర్‌4ీ 

రావణకుమారు లందరూ బు[రగొరిగించుకుని, నూనె పూసుకున్నారు. 
రావణుడు వరాహంమీట, కుంభకర్ణుడు ఒంటెమీద, ఇం(దజిత్తు 
మొసలిమీద దక్షిణంగా పోతున్నారు. 

విభీషణుడు మాత్రం తెల్లనివస్తాలు, పువ్వులు ధరించి, శంఖ దుందుభి 
ధ్వానాలు సాగుతుంటే, నృత్య గీతాలతో నవ్వుతూ నాలుగుదంతాల ఏనుగు 
మీద తెల్లగొడుగునీడలో ఉన్నాడు. ఆయనతో వాని మంత్రులు నలుగురూ 
ఉన్నారు. 

మన రాక్షసులందరూ ఎగ్రని వస్తాలు, పూలు ధరించి, తప్పతాగి 
తిరుగుతున్నారు. ఈ లంకానగరం చతురంగబలసమేతం సాగరాభిముఖంగా 
పోయి ములిగింది. 

మరో క్షణంలో, 

ఈ నగరాన్ని రామదూతయైన వానరు డొకడు అగ్ని దగ్ధం చేసినట్టు. 

రాక్షసనారీజనం తెగత్రాగి విపరీత ధ్వనులతో, పరుష భాషణాలతో, 
అడుతున్నట్ట్లు, 

కుంభకర్ణాదు లందరూ గోమయంతో నిండిన గుంటలో పడినట్లు నా 
కలలో చూశాను. 

ఇదంతా చూస్తుంటే- 

ఈ లంకకు ముష్టు వచ్చినట్లే. నిస్సందేహంగా రాముడు లంకా 
నగరాన్ని సర్వనాశనం చేసి తీరుతాడు. 

అందుచేత మనమందరం ఈ సీతాదేవిని శరణువేడాలి. ఇంతకంటె 
మనకు దారిలేదు. ఈ జనకరాజ నందన మనలను కరుణతో కాపాడుతుంది. 
నా మాట విని మీరందరూ ఆవిడపాదాలమీద పడండి. 


అదిగో చూశారా! ఆవిడ పద్మదళ విశాలనయనం ఎలా వికసిస్తున్నదో 
ఆమె ఎడమభుజం అదురుతున్నది చూడండి. 


అది శుభసూచన. 
రామచంద్రుడు ఎదురుగా వున్నట్లు ఆమె శరీరం అంతా పులకిస్తున్నది! 


అదిగో, ఆ చెట్టు కొమ్మమీద పక్షికూత విన్నారా! ఎంత సంతోషంగా 
వినిపిస్తున్నదో! చుట్టాలు వచ్చి పలకరిస్తున్నట్లు లేదూ! అని త్రిజట 
అంటూంటే సీతాదేవి సంతోషభరిత వదనంతో- 


ర5్‌ర్‌ 
నీ కల నిజమయితే మీ అందరికీ నేను అభయం యిస్తాను, అంది. 
ఇది ఇరువది ఏడవ సర్గ. 


శుభసూచనలు 

తస్యాః శుభం వామ మరాళపక్ష్మ 

రాజీవృతం కృష్ణ వికాల ళుక్టం 

ప్రాస్పందతైకం నయనం నుకేళ్వా 

మీనాహతం పద్మ మివాభితాముం 

శ్రీముంతుని చుట్టూ చేరే సేవకులవలె సీతాదేవి శుభ శకునాలతో 
అలరారింది. సరోవరంలో చేపతోక తగిలిన కమలంవలె ఆమె విశాలమయిన 
ఎడమకన్ను, అత్యంత సుందరమయిన ఎడమ భుజం అదిరాయి. 

ఆమె ధరించిన చీర కొద్దిగా జారింది. 

అంతవరకూ ఎండకూ. పెనుగాలికీ దెబ్బతిన్న విత్తనం వాన చినుకులతో 
మొలకెత్తేశక్తి పొందినట్టు, శుభశకునాలతో సీతాదేవి సంతోషభరిత హృదయ 
అయింది. రాహువు నోటినుండి బయటపడిన చంద్రబింబంలా ఆమె వదనం 
వికసించింది. 

శోకం తొలగింది. 

తాపం వైదొలగింది. 

సంతోషం పెల్లుబికింది. 

శుక్షపక్ష శశాంకరోచు లీనింది - జానకీ ముఖకల్దారం. 

అంతనూ చూస్తూ వింటూ అశోకంలో వున్న హనుమంతుడు, ఈవిడే 
సీత అనే నిశ్చయానికి వచ్చాడు. 

ఇప్పుడింక ౦దూవిడను ఓదార్బాలి. ఓదార్పు లేకపోతే ౦యూవిడ 
ఏమవుతుందో తెలీదు. ప్రాణత్యాగం చేసినా ఆశ్చర్యం లేదు. ఈవిడతో మాట్టాడి 
ఆ మాటలు రామచంద్రునికి నివేదిస్తే ఆయన ఆశ్వాసన పొందుతాడు. 

అయితే, ఈ రాక్షసీ వుధ్యంలో 0దూవిడతో మాట్లాడడం ఎలా! 
మాట్టాడకుండా వెళ్ళి రామునికి ఏం చెప్పాలి, ఎలా అయినా ఈవిడతో 
మాట్లాడాలి. 

నేను వానరుడను. ఏ భాషలో మాట్లాడాలి. మానవ వ్యవహారంలో వున్న 
సంస్కృతంలో మాట్లాడుతాను. 

3 


56 

మరి - రావణుడు విప్రథ్రేష్ణుడు కదా! వారి భాషా సంస్కృతమే, ఆ 
భాష పలికితే ఈవిడ నన్ను రావణుడే అనుకుంటే................ 

అనుకున్నాసరే ఈ భాష తప్ప దారిలేదు, ఆవిడకు అర్ధం కావాలంటే. 

కాని, నా రూపం నా మాట............. వీటితో ఆవిడ నన్ను కావు 
రూపుడయిన రావణుడని శంకించి భయపడి, కేకలువేస్తే ఈ రాక్షసీజనం వారి 
ఆయుధాలతో నా మీద పడకుండా ఉంటారా! అప్పుడు నేను దీర్షకాయుడనై 
కొమ్మలమీదినుంచి దూకుతూంటే ఈ స్త్రీలు రాక్షసబలానికి తెలియజేస్తారు. 
వారు ఆయుధపాణులై వస్తారు. వీరితో పోరాడుతూ తిరిగి సముద్రం దాటడం 
సంభవమా! ఈలోగా వారు నన్ను బంధించినా బంధించవచ్చు లేదా ఈ 
క్రూరులు సీతాదేవిని హింసించవచ్చు. ఒకవేళ వీరు నన్ను నరికేస్తే రామునికి 
వర్తమానం అందదు కదా. 

మళ్ళీ ఈ విశాలసాగరాన్ని దాటి ఎవడు రాగలడు. ఈ రాక్షసులతో 
పోరాడి వీరిని కడతేర్చగలిగినా నేను వెళ్ళడం సాధ్యమా. అదీకాక యుద్ధంలో 
జయాపజయాలు ముందుగా తేలవే. అటువంటప్పుడు పోరాటానికి దిగడం 
వివేకవంతుల లక్షణం కాదు. 

సరే, యిష్పుడెంత ఆలోచించినా ఈవిడతో మాట్టాడకుండా వెళ్ళడం 
అవివేకం. 

దూత అవివేకి అయితే సర్వకార్యాలూ నాశనమే. 

అయితే యిప్పుడు నేనేం చెయ్యాలి. ఎలా ప్రవర్తిస్తే రామకార్యం 
సక్రమంగా కొనసాగుతుంది. 

ఒకే దారి ఉన్నది. సీతాదేవికి పరమ ప్రీతికరుడైన రామచద్రుని గుణ 
గణకీర్తనంతో నేను సంభాషణ వెలుదలుపెడితే ఆవిడ నిస్సంకోచంగా 
నిర్భయంగా నా మాటలు వింటుంది. అలా ధర్మార్ధహితంగా ఆరంభిస్తాను. 
అని ఆ కొమ్మలలోనే దాగి మధుర గళంతో ఆరంభించాడు. 

రక్షీతా స్వ స్వ వృత్తస్య 

స్వజనస్య చ రక్షీతా 

రక్షితా బీవలోకస్య 

ధర్మస్య చ పరంతపః 

దళరథుడనే అయోధ్యా ప్రభువు చతురంగబల సథున్వితుడు. 
సదాచార నిర్వహణతో ఘనయశస్సు పొందిన వా డాయన. 

ఆయన రాజర్డి శ్రేష్టుడు, 


57 

ఇంద్ర సము పరా[క్రవు సంపన్నుడు. ఉత్తవు గుణాలతో, భూత 
దయాపరుడై ఇక్ష్వాకువంశ గ్రేషృడై, శ్రీమంతుడైై సర్వభోగాలు సర్వజనానికీ 
సమకూరుస్తూ తాను సుఖంగా ఉంటూ భూగోళంలో ప్రఖ్యాతి పొందాడు. 

ఆయన కువూరులలో జ్యేషడు రాముడు. రావుడు సర్వ 
విషయవేత్త చంద్రునివలె చల్లనివాడు. ధనుర్ధారులలో అంతటివాడులేడు. 

ముందు తన నడవడి సరక్రవుంగా ధర్మబద్ధంగా సాగించి, సర్వ 
ప్రాణికోటినీ, తనవారినీ రక్షిస్తూ ధర్మ రక్షణ తత్పరుడై జీవితం సాగిస్తున్నాడు. 
అయన శత్రువులపాలిట యముడు. 

ల నియవుం కారణంగా, తన వృద్ధజనకుని మాట 
ప్రకారం భార్య సీత్రత్రో తమ్ముడు లక్ష్మణునితో అరణ్యానికి వచ్చాడు. 

ఆ మహారణ్యంలో క్రూరమృగాలనూ, దుష్ట రాక్షసులనూ సంహరిస్తూ 
జనస్థానంలో ఖర దూషణుల నాయకత్వంలో ఉన్న సర్వరాక్షసులనూ నేల 
కూల్చాడు. 

ఆ వార్త విని రావణుడు [క్రోధంతో జానకీదేవిని అపహరించాడు, 
రాముని వంచించి, పర్ణశాలకు దూరంగా పంపి. 

రాముడు సీతను వెదకుతూ వెదకుతూ, వానరరాజయిన సుగ్రీవునితో 
స్నేహంచేసి, మహాబలశాలి అయిన వాలిని సంహరించి వానర రాజ్యానికి 
సుగ్రీవుని ప్రభువుగా చేశాడు. 

వానరేశ్వరుని ఆజ్ఞానుసారం కావురూప శక్తిగల వానర వీరులు 
సీతాదేవిని వెదకడానికి నాలుగు దిక్కులకూ బయలుదేరారు. 

వారిలో ఒకడను నేను, జటాయు సోదరుడయిన సంపాతి మాటను 
బట్టి యిక్కడకు వచ్చాను, సముద్రం దాటి. 

సీత్రాదేవిని గురించి రాముడు ఏ వర్ణన చేశాడో అంతా ఉత ఉన్న 
దేవిని యిక్కడ చూశాను, అని మౌనం వహించాడు. 

సీత్రాదేవి ఆశ్చర్యంతో, భయంతో తల సైఆత్తి చెట్టు మీదికి చూసింది. 
సీతకు సంతోషం కలిగింది. 

అటూ 0ఎటూ చూడగా చూడగా వాయునందను డంిన 
హనుమంతుడు ఉదయసూర్య సమంగా కనిపించాడు. 


28, 29, 30, 31 సర్గలు. 


ర5్‌రి 

శింశుపా వృక్తంమీన కొమ్ముల నడుము తెల్లని వస్త్రంతో, వెరుపు 
తీగలవంటి పర్రని కాంతిలో వెలిగే వానరుని చూచింది సీతాదేవి. 

చూలీ చూడడంతో ఆవిడ గుండె దడదడ లాడింది. అంతలో ఆశ్చర్యం 
కలిగింది. వానరు డేవిటీ? ఇంత శరీరమేవిటీ? అనిపించింది. 

మరింత భయంతో విలపించింది. హా రామా! లక్ష్మణా! అంటూ కన్నీరు 
విడీచింది. 

అ వానరుని మళ్ళీ చూడగా వినయవంతునివలె గోచరించాడు. 
ఇంతకూ ఇది స్వప్నమా? నేను మేలుకుని ఉన్నానా? మళ్ళీ చూసింది. బాగా 
వంకర తిరిగిన మూతితో కనిపించాడు. మళ్ళీ భయం కలిగింది. కన్నులు 
మూసుకుంది. 

అంతా కల అనిపించింది. 

కలలో కోతిని చూడడం కీడుకి సూచన, అనిపించగొనే రాను 
లక్ష్మణులకు శుభమగుగాక, నా తండ్రి జనకునికి శ్రేయస్సు కలుగుగాక, 
అనుకున్నాక యిది కల కాదనిపించింది. 

నిరంతర శోకంతో వున్న నాకు నిద్ర కూడా పడుతుందా! పూర్ణచంద్ర 
వదను డయిన రాముడు దగ్గరలేని నాకు సుఖం లేదే! సుఖంలేనిదే నిద్ర 
ఎలా పడుతుంది? నా మనస్సు ఆయనను గురించే ఆలోచిస్తున్నది. 

ఆయననే ధ్యానించే నాకు ఆ రూపాలే కనిపిస్తాయి. ఆ విషయాలే 
వినిపిస్తాయి. బహుశః ఆ కోరిక నెరవేరి ఉండాలి. అయినా విశ్వాసం కలగడం 
లేదు. అయితే యిది మనస్సుకి కనిపించిందా? 

కాదు- 

స్పష్టంగా కంటికి కనిపిస్తున్నాడు, వానరుడు. 

శబ్దం వినిపిస్తున్నది, అని చేతులు జోడించి: 

సర్వేశ్వరుడయిన ఇంద్రునికీ, దేవగురువు బృహస్పతికీ, ప్రజాపతి 
(బ్రహ్మక్రూ, అగ్నిహోత్రునికీ నమస్కరిస్తున్నాను. 

నేను చరూసినదీ, విన్నదీ నిజవేం కావాలి, అనుకుంటూండగా 
హనుమంతుడు చెట్టు దిగి, వినయ వినమితుడై ఆమె ఎదుట నిలబడ్డాడు. 

చేతులు జోడించి శిరసున పెట్టుకున్నాడు. 

అమ్మా! ఉత్తమురాలవయిన నీవు నలిగిన పట్టుచీరతో ఈ చెట్టు 
మొదట నిలబడి ఎందుకు దుఃఖిస్తున్నావు? దేవ, దానవ, నాగ గంధర్వ, 
యక్ష, కిన్నర గణాలలో ఏ జాతికి చెందెనదానవు? వసు, రుద్ర, మరుత్తులలో 


ర్‌కి 

ఎవరి బిడ్డవు? నాకు దేవతామూర్తిలా కన్చిస్తున్నావు. చంద్రునికి దూరమై 
ఆకాశాన్ని వీడివచ్చిన రోహిణీతారవా? 

మాంగళ్యరూపిణీ! వశిష్థలవారిమీద కోపంతోనో, మరే అనుమానంతోనో 
ఆయనను విడిచి వచ్చిన అరుంధతీదేవివి కావు గదా! నీ సోదరుడుకాని, 
తండ్రికాని, పుత్రుడుకాని, పరలోకగతులైతే వారికోసం శోకిస్తున్నావా? 

నీ కన్నీరు, నిట్టూర్పులు! 

వీటికితోడు నీ పాదాలు భూమిని తాకుతున్నాయి - వీటిని బట్టి నువ్వ 
దేవకాంతవు కావనుకుంటున్నాను. నీలో రాచరికపు ఛాయలున్నాయి. 

అలోచించగా నంవ్యు ఏ వుహారాజు భార్యవో అయి 
వుంటావనిపిస్తున్నది. రావణుడు జనస్థానం నుంచి అపహరించి తెచ్చిన జానకీ 
దేవివి అయి వుండాలి. తపస్విజనోచిళవేషంతో సౌందర్యరాశిలా వున్న నువ్వు 
రాముని భార్యవే అనుకుంటాను. 

ఆ మాటలు వింటున్న సీతాదేవి రామనామ శ్రవణంతో : 

అత్మవేత్త , శ(తుసంహార సవుర్నుడు, రాజసింహుడు అయిన 
దశరథులవారి కోడలిని. 

వఎహాత్ముడు, విదేహాధీశుడం అంయిన జనక వుహారాజు 
అ. 

నన్ను 'సీ సీత్రి అని పిలుస్తారు. ధీమంతుడైన రాముని భార్యను నేను. 
అయోధ్యలో ఆయునతో పన్నెండు సంవత్సరాలు సర్వరాజభోగాలూ 
అనుభవించాను. 

ఆ తరువాయి మా మామగారు మావారి పట్టాభిషేకం నిశ్చయించారు. 
గురువులు ముహూర్తం పెట్టారు. అదే రోజున ఆ వార్త విన్న కైకేయి; 

రామపట్టాభిషేకం జరిగితే- 

నేను పచ్చి మంచినీళ్ళు త్రాగను. 

గుప్పెడు మెతుకులు కతకను, 

నా బ్రతుకంతా యింతే; అంది, 

న పిబటోయం న ఖొ దేయం 

ప్రత్యహం మము భోజనం 

విష మే జీవితస్వాంతో 

రొమో య చ్యభిషిచ్యతే 


60 

ఇంతకాలంగా నా మీద చూపిన ప్రేమ నిజమే అయితే రాముడు 
అరణ్యానికి పోవాలి, అంది. 

ఆ మాటలు వింటూ దశరథులవారు వలూర్భపోయారు. సత్య 
ధర్మపరుడు కనుక, ఆవిడ వరం ప్రకారం జరిపించాడు. రామచంద్రుడు 
రాజ్యంకంటె తండ్రి మాటనే అధికంగా భావించాడు. 

సత్యపరాక్రముడైన రామచంద్రుడు తమ ప్రాణాలయినా వదులు 
తాడు కాని ఎదుటివారికి కష్టం కలిగే మాటకూడా మాట్లాడడు. 

అందువల్లనే మనసా రాజ్యాన్ని విడిచి, ఉత్తరీయాన్ని చేతులతో వదిలి 
తల్లి దగ్గరకు, వచ్చి నన్ను ఆవిడకు అప్పగించబోయాడు. 

ఆయన లేని దేవలోకం కూడా నాకు అవసరంలేదు. అందుచేత 
ఆయనకంటె ముందే నేను అడవిదారి పట్టాను. మాకంటె ముందుగా మా 
లక్ష్మణుడు నారచీరలు ధరించి వచ్చాడు. 

అలామేము ముగ్గురం మా మహారాజు మాట ప్రకారం ఘోరాటవులకు 
వచ్చాం. 

అక్కడ దండకారణ్యంలో వుండగా దుష్టరావణుడు నన్ను అపహరించి 
యిక్కడకు తెచ్చాడు. వాడిచ్చిన గడువు యింక రెండు మాసాలుంది. అది 
గడిస్తే ప్రాణత్యాగం తప్పదు, అని జానకి చెపుతూంటే: 

దేవీ! నేను రామదూతను. ఆయన కుశలంగా వున్నాడు. నీ క్షేమ 
సమూచారం తెలుసుకు రమ్మని నన్ను పంపాడు, అని హనువముంతుడు 
ఆరంభించాడు. 

అమ్మా! వేద వేదాంగవేత్త, (బ్రహ్మాస్త్ర కోవిదుడు అయిన దశరథ 
నందనుడు నీ క్షేమం కోరుతున్నాడు. మహా తేజశ్ళాలి అయిన మీ లక్ష్మణుడు 
శోక దీన వదనంతో మీకు నమస్కరిస్తున్నాడు, అనగా విని సీత, సంతోష 
పులకిత గ్రాతంతో: 

వూనవృడు (బతికివృంటే నూరేళ్ళకంయినా సుఖసంతోషాలు 
పొందుతాడనే పెద్దల మాట నిజమేనని నాకు నమ్మకం కలిగింది, అంది. 

అనంతరం వారుభయులూ ఒకరికొకరు ఆశ్వాసన చెప్పుకున్నారు. 
హనుమంతుడు నెమ్మదిగా సీతదగ్గరకు అడుగులు వేస్తున్నాడు. అదిచూచే 
సీతకు ఈ వ్యక్తి రావణుడేమో అనే శంక బయలుదేరి: 

ఛీ! భీ! ఎంత పొరపాటు చేశాను! నా విషయం అంతా చెప్పడంవల్ల 


61 


వీడికి సర్వం తెలిసిపోయింది. నిజంగా వీడు కామరూపంతో వచ్చిన రావణుడే, 
అనుకుంటూ నేలమీద కూలబడింది. 

అది చూసి హనువుంతుడు చేతులు జోడించాడు. సీత యిటు 
చూడడంలేదు. వేడి నిట్టూర్చు విడిచి: 

ఓ వూయావీ! ఎందుకిలా నన్ను బాధించి వేదిస్తావు. ఆనాడు 
జనస్టానానికి మాయసన్యాసిలా వచ్చావు. ఇక్కడ నేను ఉసవాసాలతో కృశించి 
శోకంతో ఉంటే యింకా సంతాపం కలిగిస్తున్నావు. అని క్షణం ఆగి. 

నిన్ను చూస్తూంటే నా మనస్సుకి సంతోషం కలుగుతున్నది. అంటే 
నువ్వు రావణుడవు కాదేమో అనుకుంటున్నాను. 

నిజంగా నువ్వు రామదూతవే అయితే నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నాకు 
రామగుణగానంకంటిె ప్రీతి కలిగించేది లేదు. అందుచేత ఆయన విషయాలు 
చెప్పు, అని లోలోపల తన భర్త పంపిన ఈదూత నా హృదయానికి ఆహ్లాదం 
కలిగిస్తున్నాడు. కలలో అయినా రామ లక్ష్మణులను చూచే అదృష్టం నాకు 
లేదు. అసలు నాకు స్వప్నం వచ్చే అవకాశం లేదే, ఇది కలే అయి, కలలో 
నేను కోతిని చూచి ఉంటె కీడు జరగాలి గాని మనస్సుకి సంతోషం కలగకూడదు 
కదా! 

కాక- ్ట 

(భ్రాంతిలో పడ్డానా! వాత ఉన్మాద ్రకోపమూ! ఏదీకాక యిదంతా 
మృగతృష్టయా. 

కాదు. ఇది పిచ్చికాదు. నా మనస్సు నా వశంలో ఉంది. ఎదుటివాడు 
వానరుడని [గ్రహిస్తున్నది, అయితే వీడు కామరూపం ధరించిన రావణుడేనా, 
అని వెనుదిరిగింది. 

అవిడ తలత్రిప్పి, తనను చూడకుండా ఉండడంతో హనుమంతుడు 
ఆవిడ శంకను (గ్రహించి: 

అవా! 

రామచంద్రుడు సూర్యసమతేజస్వి. చంద్రసదృశ శీతల హృదయుడు. 
సర్వలోక ప్రభువయిన కుబేరునివలె భూమండలాధిపతి. విష్ణుసన్నిభ 
పరాక్రముడు, దేవగురువయిన బృహస్పతివలె మధురభాషి సత్యవాది. 
సౌందర్య శోభితుడు. వున్మథాకారుడు, అనవసరంగా ఆ(గ్రహించడు. 
ఆగ్రహించాడో ప్రతీకారం తప్పదు. 

ఆయున వుహారథికుడు. ఆయున భుజబలచ్చ్భాయులో ఈలోకం 
నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటుంది. 


62 

ఆనాడు మాయలేడిని పంపి, రామచండడ్రుని సుదూరానికి పంపి, 
ఏకాంతంలో ఉన్న నిన్ను అపహరించిన రాక్షసుడికి జరిగే ప్రాయశ్చిత్తం నువ్వు 
చూస్తావు. 

యుద్ధభూమిలో రాముడు పరా(క్రమాగ్నితో వదిలే బాణాలు రావణుని 
సర్వనాశనం చేసి తీరతాయి. అటువంటి రాముడు విరహాతురుడై పంపగా 
వచ్చిన దూతనమ్మా!. 

సుమిత్రానందవర్థనుడు లక్ష్మణస్వామి నీ క్షేమాన్నే కాంక్షిస్తున్నాడమ్మా 
రామచంద్రుని ప్రియమిత్రుడైన మా వానర ప్రభువు సుగ్రీవుడు నీ కుశలవార్త 
వినాలని ఉన్నాడు. అమ్మా! వారు నిత్యం నిన్నే స్మరిస్తున్నారు. 

ఈ క్రూరరాక్షసీజన మధ్యంలో పడి కూడా నువ్వు జీవించి వుండడం 
మా అదృష్టం. 

అత్యల్పకాల౦లోనే రావులక్ష్మణులు శతసహప్రసంఖ్యాకవముయిన 
వానరసేనా పరివృతుడైన సుగ్రీవునితో కలిసి యిక్కడకు వస్తారు. 

నేను ఆ వానరేశ్వరుని మంత్రిని. హనువంంతుడంటారు నన్ను. 
దుష్టుడయిన రావణుని తలదన్ని, నిన్ను దర్శించడానికి సముద్రందాటి 
వచ్చానమ్మా! 

నన్ను విశ్వసించు. నువ్వు శంకించే రాక్షసుణ్ణి కాను, తల్లీ, అన్నాడు. 


విశ్వాసం 

ఆ మాటలు విన్న సీత మనస్సు తృప్తిపడింది. హనుమంతుని వైపు 
తిరిగి: 

అయితే నర వానరులకు సఖ్యం ఎలా కలిగింది? నువ్వు రాముణ్ణి 
ఎక్కడ చూశావ? లక్ష్మణుని గురించి నీకేం తెలుసు? వారి ఆకార 
స్వభావాలేమిటి? ఆయన అవయవ నిర్మాణం అంతా కళ్ళకు కట్టేలా చెప్పు 
అని ప్రల్ళించింది. 

హనుమ : అమ్మా! 

రామ లక్ష్మణుల అకార వేషాలు వివరిస్తాను. రామభద్రుడు పద్మదళ 
విశాలనయనాలతో సర్వలోక మనోహరంగా ఉంటాడు. దయా హృదయుడు. 
సూర్యసమతేజస్వి. పృథ్వికున్నంత ఓరిమి ఉంది. ధీశక్తిలో బృహస్పతి. కీర్తిక 
ఇంద్రుడు. 


63 


సర్వభూతరక్షణతో తన పరిజనరక్షణ కూడా చూసుకునే వాడు. 
ముందు తన జీవనధర్మాన్ని నిర్వహిస్తూ లోకధర్మరక్షణ చేస్తాడు లోక మర్యాద 
వీడకుండా సర్వవర్థాలనూ ధర్మపదాన నిలబెడతాడు. బ్రహ్మచర్య నియమంతో, 
సజ్జనులకు సాయపడుతూ, ఇహ పరాలను చూసుకుంటూ ఉంటాడు 

రాజనీతి నిపుణుడు, విద్వాంసులను నిరంతరం ఆరాధిస్తాడు. వినయ, 
విద్యాసంపన్నుడు. శత్రుసంతాపకుడు. యజుర్వేదం అధ్యయనం చేసినవాడు. 
ధనుర్వేదం కరతలామలకం. వేదవేత్తల పూజలు పొందేవాడు. 

ఇక ఆయన అవయవాల విశేషాలు- 

విపులాంసుడు, దీర్ణబాహుడు, శంఖకంఠుడు, అరుణారుణ 
నయనుడు. ఆయన కంఠం దుందుభిస్వనంలా ఉంటుంది. శరీరం అంతా 
తీర్చిదిద్ది వొచ్చుతగ్గులు లేకుండా ఉంటుంది. ఉరఃస్టలం, మణికట్టు, పిడికిలి 
చాలా దృఢంగా ఉంటాయి. ఆయన నడక, నాభి, మాట బహుగంభీరాలు. 
సింహ శార్టూల, గజ, వృషభ గమనుడు. 

దేశ కాల పాత్రాలు గ్రహించి సంగ్రహాను[గ్రహాలు చేయగలవాడు. 
సర్వజన ప్రియంగా మాట్టాడగలవాడు. 

ఆయన తమ్ముడు సర్వవిధాలా ఆయననే పోలి ఉంటాడు. 

వారుభయులూ నిన్ను వెదకుతూ వెదకుతూ మూ కిష్కింధలో 
సుగ్రీవుని చేరారు. 

అన్నగారి బయంతో మా రాజు బుశ్యమూకంపై ప్రవాసంలో ఉన్నాడు. 
మేమంతా సుగ్రీవ సేవలో ఉన్నాం. 

అక్కడరకు- 

నార చీరలతో, ధనుర్చాణధరులై వచ్చిన వారిని చూసి మా ప్రభువు 
పరంగు ప్రారంభించాడు. కొంతసేపయాక నన్ను పిలిచి వారెవరో 
తెలుసుకురమ్మన్నాడు. వారితో విషయాలన్నీ వివరించి, వెంటబెట్టుకుని 
సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాను. 

ఉభయులూ మాట్లాడుకున్నారు. లక్ష్మణస్వామి మీ కథ చెప్పాడు. 
అది వింటున్నవేళ మా సుగ్రీవుడు విషాదభర హృదయు డయాడు. 

అనంతర౦- 

నిన్ను రావణుడు అపహరించుకు వెడుతుండగా నువ్వు విడిచిన నగల 
మూటను రాముని వముందుంచగా ఆయన వాటిని ఒడిలో ఉంచుకుని 
విలపించాడు. నీకోసం, కొంతసేపటికి ఆయనను ఆశ్వాసించగలిగాము. 


64 

అమ్మా! 

విరహాగ్నితో ఆయన దేహం తపిస్తున్నది. భూకంపవేళ పర్వతంలా 
ఆయన హృదయం విచలితమవుతున్నది. 

అత్యంత సుందరమయిన ఉద్యానవనాలు, మహానదీ ప్రవాహాలు, 
సెలయేరులు ఏవి కనిపించినా ఆయన మనస్సు నీ కోసమే పరితపిస్తున్నది. 

అమ్మా! ఆ రాజశార్టూలుడు నిస్సంశయంగా ఈ రాక్షస రావణుని 
సర్వనాశనం చేసి నిన్ను స్వీకరిస్తాడు. అందుకు సుగ్రీవుడు కూడా ప్రతిన పూని 
ఉన్నాడు. చెప్పాను కదా, వాలిని హతమార్చాడు రాముడని, 

అనంతరం వానరులందరూ అన్ని దిశలకూ నిన్ను అన్వేషించడానికి 
బయులుదేరారం. అందంలో నేను లంకకు వచ్చి ౦ుక్కడ నిన్ను 
చూడగలిగాను. 

మా బలాధిపతి వాలిసుతుడు అంగదుడు. ఆయన నాయకత్వంలో 
మేము వింధ్య పర్వతంమీద ఎన్ని రోజులు గడిపామో, అప్పటికే సుగ్రీవుడు 
పెట్టిన గడువు దాటిపోయింది. తిరిగి వెడితే ఆయన మా ప్రాణాలు తీసి 
వేయడం తధ్యం, అని మేము ప్రాణత్యాగం చేయడానికి కొండ శిఖరం 
చేరాము. 

అంగదుడు తీవ్రంగా రోదిస్తున్నాడు. అప్పుడక్కడకు భయిం 
కరమయిన పెద్ద పక్షి వచ్చింది. జటాయువుకు సోదరుడయిన సంపాతి ఆ 
పక్షి, మా మాటలలో జటాయువు మరణవార్త విని; 

“ఎవడురా నా సోదరుని చంపినవాడు.” 

అని గర్జించాడు. అప్పుడు మేము రావణుని చేతులలో జటాయువు 
మరణించిన వార్త వినిపించగా, ఆ పక్షి యింతసేపు విచారించి, నీ వర్తమానం 
చెప్పాడు. 

అప్పుడు మాకు ధైర్యం కలిగింది. 

ఉత్సాహంతో సముద్ర తీరానికి బయలుదేరాం. విశాల సాగరాన్ని 
దొటడం౦ సాధ్యమా అని మా వారందరూ శోకసాగరంలో మునిగారు. వారికి 
ధైర్యం చెప్పి నేను బయలుదేరాను. 

రాత్రి అంతా లంకానగరం మూల మూలలా వెదికాను. రావణుని 
చూచాను. నిన్ను చూడగలిగాను. ఇది యింతవరకూ జరిగిన కథ. ఇప్పుడు 
నన్ను విశ్వసించగలవా తల్లీ! 

ధనుర్వేద విదుడయిన రాముడు, ఆయన సేవకే జీవితాన్ని అంకితం 
చేసిన లక్ష్మణుడు కుశలంగా వున్నారు. వారి దూతగా నేనిక్కడకు వచ్చాను. 


65 
ఇప్పుడు నేను వెళ్ళి మా వానర వీరులకు నీ దర్శనభాగ్య విషయం 
చెప్పుతాను. అంతకంటె నాకు కీర్తికరం మరొకటి లేదు. 
నా కధ కూడా చెపుతాను విను- 
పర్వతాలలో శ్రేష్టుుంయిన మాల్యవంతం మీద మూ తండ్రి కేసరి 
ఉండేవాడు. ఆయన దేవర్షుల ఆజ్ఞానుసారం సముద్రతీరాన గోకర్ణం వద్ద 
శంబసాదనుడనే రాక్షసుని కడతేర్చిన మహావీరుడు. ఆ కేసరి భార్యకు నేను 
వాయువువలన కలిగాను నన్ను హనుమంతుడంటారు ఇది నా విషయం. 
ఇప్పటికి నీకు విశ్వాసం కలగాలి, అని చెపుతూంటే సీత్రాదేవికి ఆనంద 
బాష్పాలతో హృదయం సంతోష తరంగితం అయింది. 


అంగుళీయకం 

అమ్మా! ఇప్పుడు నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను. వాయువు 
ఎంతశక్తిమంతుడో నేను కూడా అంతశక్తిశాలిని, అని వినయంగా: 

ఇదిగో రావువయుద్రిక. ఈ అంగుళీయకం చూచి నన్ను పూర్తిగా 
విశ్వసించు. విచారాన్ని విడిచి సంతోషంగా ఉండు, అని ఉంగరం 
అందించాడు. 

ఆ ఉంగరాన్ని చూచే సీతాదేవి వదనం రాహువునోటి నుండి వెలువడిన 
చంద్రబింబంలా ఉంది. ఎదురుగా రావంచ౦(ద్రుడే వచ్చి నిలబడి 
నట్లనిపించింది. తన కంత సంతోషం కలిగించిన వాయున౦దనుని 
కొనియాడుతూ. 

నువ్వు తప్ప ఈ పని చెయ్యగలవారు లేరయ్యా. ఈ రాక్షస రాజధానిలో 
అడుగు పెట్టడం ఎవరితరం! నూరు యోజనాల విస్తీరమయిన మహాసాగరాన్ని 
గోపాదంలా దాటి రాగలిగిన నీ సాహ న పరాక్రమాలు మరెవరికుంటాయి. 
అత్మవేత్తయైన రామభద్రుడు పంపిన నీతో మాట్లాడడం నాకెంతో సంతోషంగా 
ఉంది. 

ఆయన నా దగ్గరకు సామాన్యులను పంపడు. ఎంతో పరిశీలించి, 
పరీక్షించి పంపుతాడు. ధర్మ సత్యపరుడయిన రాముడు, ఆయన సోదరుడు 
లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారని విన్న నా గుండె తేలికపడింది. 

నాకొక సందేహం కలుగుతున్నది. ఆయన కుశలంగా ఉంటే ఈ పాటికి 
ఈ లంకా నగరాన్ని భస్మంచేసి తీరాలి. దేవ గణాలను సైతం నిగ్రహి ౦చగలిగిన 
వారుభయులూ మౌనంగా ఉన్నారంటే నా దురదృష్టమే కావాలి. 


86 

ఇంతకూ, బాధతో ఆయన నిశ్చలంగా కూర్చుని ఉండడం లేదు కదా! 
ఉత్తవు క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడా! ఆయన సావు, దాన, భేద, 
డండాలను సకాలంలో అనుసరిస్తున్నాడా! 

ఆయనకు యోగ్యమిత్రులు చేకూరుతున్నారా! వారు ఆయున 
శ్రేయస్సు కోరి పని చేస్తున్నారా! గౌరవభావంతో చూస్తున్నారా. అదృష్టాన్ని 
(గ్రహించి పురుషకారంతో దేవతాను[గ్రహం కోసం యత్నం జరుపుతున్నాడా! 

నా వియోగ బాధతో కృళించడం లేదు కదా! నన్ను ఈ రాక్షస పీడనుండి 
విముక్తంచేసే కృషిలో ఉన్నాడా! అయోధ్యలో వున్న మా అత్త కౌసల్య, 
ఆవిడతోపాటు సుమి(త్ర ఆదిగాగల వారి క్షేవు సవూచారాలు 
అందుతున్నాయా! 

సోదర ప్రేమగల భరతుడు నన్ను రక్షించడానికి చతురంగ బలాలు 
పంపుతాడా! వానరేశ్వరుడు సుగ్రీవుడు తన సర్వసేనా బలంతో నన్ను 
రక్షించడానికి రానంన్నాడా! అస్త్రవిదుడంయున వూ లక్ష్మణుడం రాక్షస 
సంహారానికి ఉత్సాహంతో ఉన్నాడా! రామభద్రుడు త్వరలో యిక్కడకు వచ్చి 
ఈ గ్రూర రావణుని సంహరిస్తాడా! 

నా వియోగంవల్ల ఆయన వేసవిలో నీరింకిన చెరువులో కమలంలా 
శుష్కించడం లేదు కదా! 

ధర్మనిష్టతో రాజ్యసర్వస్వం వదలి ఆనందంగా అరణ్యానికి వచ్చిన ఆ 
మహాత్ముడు భార్యావియోగంతో శోకించడం లేదు కదా! 

ఆయనకూ నాకూ వున్న స్నేహం తల్లిదండ్రులతో కూడా ఉండదు. 
ఆయన కుశలవార్త వినడానికే నేను జీవించి ఉన్నాను సుమా, అని ఆగింది. 

అప్పుడు హనుమంతుడు. 

అమ్మా! ఇంతవరకూ ఆయనకు మీరెక్కడ వున్నదీ తెలియదు. తెలిసిన 
క్షణంలో ఆయన మా వానర, భల్లూక సేనలతో బయలుదేరి సముద్రాన్ని 
స్తంభింపజేసి, అడ్డువచ్చినవారిని కడతేర్చి ఈ లంకానగరాన్ని సర్వరాక్షస 
సమేతం నాశనం చేసి తీరతాడు. 

నీ వియోగంవల్ల ఆయన సింహపు పంజాదెబ్బతిన్న ఏనుగు వలె 
బాధపడుతున్నాడు. ఇంళ ఆ బాధ ఉండదు. త్వరలోనే రామచంద్రుని 
పూర్ణదంద్రవదనం నీకు దర్శనమిస్తుంది, 


87 

స్వర్గంలో ఇంద్రుని వలె ప్రస్రవణగిరిమీద ఉన్న రామభద్రుని నువ్వ 
చూడగలవు. ఆయన నీ వియోగంలో, మధపానం మాంసభక్షణ వదిలేశాడు. 
ఆ బాధలో శరీరంమీద వ్రాలి బాధించే వంశక, వుక్షికాల స్పర్శకూడా 
తెలియడంలేదు. 

నిరంతరం నిన్నే ధ్యానిస్తున్నాడు. 

నీ నామస్మరణమే ఆయన కిప్పుడూ. 

అందమయిన పువ్వు, మధురమయిన ఫలం, మరేదయినా సరే 
మనస్సును హారించేది కనిపిస్తే చాలు 'హా ప్రియా సీత్రా అని విలపిస్తాడు. 

నిన్ను దగ్గరకు తెచ్చుకోవడానికే ఆయన కృషి చేస్తున్నాడు, 

అని చెప్తుతూంటే సీతాదేవి వదనం శరత్కాల వేఘాలతో నిండిన 
ఆకాశంలో చంద్రబింబంలా కనిపించింది. 


అనుచితం 

భర ఖ్తోం పురస్కృత్య 

రామూ దన్యస్య వానర 

న స్పృళామి శరీరం తు 

వుంనో వొనర ప్పుంగన।॥॥ 

వాయున౦ందనా! రాముడు శోకసాగరవుగ్నుడై ఇతర విషయాల 
గురించి ఆలోచన చెయ్యడం లేదని నువ్వు చెప్తుతూన్న మాటలు విషంచుక్క 
పడిన అమృతంలా ఉన్నాయి. 

అఖండ సంపదలు వచ్చిపడినా, దారుణక్షేశాలు నెత్తిమీద వున్నా 
కాలపాళశం ఎప్పుడూ వున కంఠానికి తగిలించి లాగుతూనే ఉంటాడు 
యముడు. విధిని తప్పించుకోవడం ఎవరితరమూ కాదు. రామలక్ష్మణులూ 
నేనూ శ్లేశాలలో మునిగి వున్నాము. 

సాగరమధ్యంలో విరిగిపోయిన నావనుండి నీటిలో పడి యీధుతూ 
అలసిన వానిదశలో వున్న రాముడు ఎప్పటికి ఒడ్డు చేరుతాడో! రాక్షసులందరినీ, 
రావణునీ సంహరించి ఎప్పటికి నా దగ్గరకు రాగలడో! ఈ రెండు మాసాలలోపలే 
ఆయన రావాలి. అది దాటితే ఈ క్రూరుడు నన్ను విడువడు. 

ఆ రాక్షసుని సోడరుడయిన విభీషణుడు నన్ను విడిచిపెట్టమని 
చెపుతూనే వున్నా రావణుని చెవి కెక్కడంలేదనీ, వానిని మృత్యువు వెన్నంటి 


68 

తరుముతున్నదనీ విభీషణుని పెద్దదూతురు అనల వచ్చి చెప్పింది, ఆ పిల్లను 
స్వయంగా అమె తల్లి పంపిందట. 

రావణుని అనుచరులలో వృద్భుడు, ధర్మపరుడు, ధీశాలి, 
విద్వాంసుడు అయిన అవింద్యుడనే ఆయన కూడా రామునివల్ల రాక్షస 
నాశనం తప్పదని హెచ్చరించినా వాడు వినడం లేదట. 

మారుతీ! 

అన్నింటికంటె నా అంత రాత్మ పరిశుద్ధంగా ఉంది. నా భర్త 
సర్వసద్గుణరాశి. ఉత్సాహం, పరా(క్రవుం, మృదుహృదయం, సాహసం, 
సామర్థ్యం అన్నీ వున్నవాడాయన. 

అలనాడు- 

జనస్టానంలో మా లక్ష్మణుని అవసరం లేకుండా ఆయన ఒంటరిగా 
నిలబడి పదునాలుగువేలమంది రాక్షసులను నేల కూల్చినవాడు. ఇంక 
అయనకు ఎదురు నిలిచేవాడెవడు? 

ఇంద్రుని ప్రతాప ప్రభావం శచీదేవికే తెలిసినట్లు మా వారి శక్తి నేనే 
ఎరుగుదును, అందరికంటె ఎక్కువగా. 

ఈ రాక్షస శత్రుజలాన్ని రాముడనే సూర్యుడు తన బాణ కిరణాలతో 
ఎండబెట్టగలడు, అన్నది జానకి, 

అమ్మా సందేహం లేదు. నేను వెళ్ళి నీ వార్త చెప్పగానే ఆయన వానర 
భల్లూక సేనలతో వస్తాడు. 

అంతవరుకూ ఎందుకమ్మా! నా వీపు మీద కూర్చుంటే యిప్పుడే నిన్ను 
తీసుకువెళ్ళి ఆయన ముందుంచుతాను. నిన్నేకాదు; రావణసమేతం ఈ 
లంకానగరాన్ని కదలించి తీసుకుపోగలను. హోమ ద్రవ్యాలను అగ్ని హోత్రుడు 
యింద్రుని ముందుంచేటట్లు నిన్ను నేను రాముని కర్చిస్తాను. 

రావణవధోద్యుక్తులంయిన రావులక్ష్మణులను నువ్వు యిప్పుడే 
చూడవచ్చు. మరే ఆలోచనా లేకుండా రావమ్మా చంద్రుని సరసన రోహిణి 
వలె రామునిప్రక్క నువ్వు అలరారుతావు. ఈ లంక అంతా కలిసి వచ్చినా 
నన్ను ఆపలేరు. ఇక్కడకు వచ్చినంత అనాయాసంగా నిన్ను అక్కడకు 
తీసుకువెళ్ళగలను. 
జానకీ: హనుమా! చాలా సంతోషంగా వుంది నీ మాటలు వింటుంటే. కాని 

అంత దూరం నన్నెలా తీసుకుపోగలవు? 


69 


నీ వానరత్వం అలా పలికించింది, లేకుంటే ఇంత అల్ప శరీరంతో 
వున్న నువ్వు! 

అని సీతాదేవి పరిహసించగా హనువముంతుడు పరాభవ దుఃఖాన్ని 
అణచుకుని తన దేహాన్ని సువిశాలం చేసి, మేరుగిరిలా నిలిచాడు ఆయన 
కన్నులు అగ్నిగోళాలవలె వెలుగుతున్నాయి. గోళ్ళు వజకాంతులతో 


వున్నాయి. 
హనుమ: 


జొనకీ: 


తల్లీ ఇప్పుడు చూశావా నా శక్తి! యీ లంకానగరాన్ని వన, భవన, 
ప్రాకార, పర్వత సమేతం దీని రాజయిన రావణునితో కలిపి 
తీసుకుపోగలను. నన్ను గురించి అనుమానం అనవసరం. నిన్ను 
తీసుకువెళ్ళి రావు లక్ష్మణంలనుఎ దుఃఖసాగరం౦ నుండి 
ఉద్దరించడమే నా కర్తవ్యం. 
నీ శక్తి సామర్ద్య బల గమనాలు నాకు తెలుసునయ్యా! నువ్వు అగ్ని 
వంటి తేజస్సు కలవాడవనీ ఎరుగుదును. అంతటి శక్తిలేని 
వాడెవడయినా యీ అంతులేని సముద్రాన్ని దాటి రాగలడా? 
నువ్వు నన్ను తీసుకుపోగలవు. కాని నీ గమనవేగ తీవ్రతను నేను 
సహించలేక స్పృహతప్పి సముద్రంలో పడితే జల జంతువులు నన్ను 
ఆహారంగా (గ్రహిస్తాయి. అందుచేత నేను రాను. 

అదీకాక, ఈ వార్త విని రావణుడు వుహాకాయులయిన 
రాక్షసులను వదులుతాడు. వారం శూల, వలుద్నరాది 
ఆయుధాలతో నిన్ను ఎదుర్కోవడం తప్పదు. నిరాయుధుడవై 
నువ్వు వారితో యుద్ధం ఎలా చేస్తావు, ఒకవేళ నువ్వు చేసినా ఆ 
సమయంలో నేను భయంతో జారిపోవచ్చు. ఆ రాక్షసులు నన్ను 
తీసుకుపోయినా తీసుకుపోతారు. లేదంటే నరికిపారేయగలరు, 
లేదా లంకలో బహురహస్య ప్రదేశంలో దాచగలరు. 
మరొక మాట - 
నీ శక్తితో నువ్వు సర్వరాక్షస సంహారం చెయ్యవచ్చు, కాని, అది 
ప్రభువయిన రామునికి కీర్తికరం కాదే! అందుచేత నువ్వు 
ఆయనను తీసుకు రావడమే శ్రేయస్కరం. 
నీ మాటవిని బయలుదేరితే, నేను చెప్పిన ప్రమాదం జరిగితే 
రావులక్ష్మణంలతోపాటు మీ వానర భల్లూక పతులు కూడా 
ప్రాణాలు వదులుతారు. 


70 
అన్నిటికంటె ముఖ్యమయిన విషయం- 
భర్శభక్తరాయణురాలయిన నేను పరపురుషుని స్పర్శను కూడా 
సహించను. 
మరి రావణుడు తెచ్చాడు కదా అనవచ్చు, నువ్వు. 
అప్పుడు నా భర్త దూరంలో వున్నాడు. నా మనస్సు నా వశంలో 
లేదు. ఆ సమయంలో నేను చేయగల్లింది లేదు. 
ఇక- 
ఈ దశకంఠుని బంధుసమేతం సంహరించి నన్ను స్వీకరించడం 
రామచంద్రునికి కీర్తికరం. 
దేవ నాగ గంధర్వులను ని[గ్రహించగల అయన ధనుష్పాణియ్బె 
నిలబడితే- 
జ్వలితాగ్ని సదృశంగా మా లక్ష్మణుడు తోడుంటే వారివైపు కన్నెత్తి 
చూడగలవా డుండడు. కనక - లక్ష్మణ సమేతం మీ వానర భల్లూక 
సేనానులందరూ రాముని వెంట యిక్కడకు రావాలి. అదే నాకు 
సంతోషం కలిగించే పని. మరేదీ నాకు రుచించదు అంది. 
37వ సర్గవరకూ. 
కాకాసురుడు 
జానకి మాటలు విన్న హనుమంతుడు: 
అమ్మా! పరమసాధ్వీమణీ నీ మాటలు నీ పాతివ్రత్యానికి నిదర్శనంగా 
ఉన్నాయి. నూరు యోజనాల సముద్రం దాటే నా వీపు మీద కూర్చోవడం 
నీకు భయంగానే ఉంటుంది, నువ్వు స్త్రీవి కనక. 
వుహాత్ముడయిన రావుచ౦(ద్రుని ధర్మపత్నిగా నువ్వాడిన మూట 
ఉన్నదే! 
పరపురుషస్పర్శ సహించనని- 
అది నువ్వు మాత్రమే అనగల మాట. మరొక స్రీ అఆ పలుకుపలక లేదు. 
నీ స్థితి, నువ్వు పలికిన ప్రతి అక్షరం అన్నీ యథాతథం ఆయనకు 
వినిపిస్తాను. 
రామచంద్రునికి సాధ్యమయినంత త్వరలో సంతోషం కలిగించాలనే 
నా తాపత్రయం; అందుకే నిన్ను తీసుకువెడతానన్నాను. పయిగా ఆ 
సముద్రందాటి ఈ లంకలో అడుగుపెట్టడం ఎంత శ్లేశమో తెలిసి మాట్లాడాను. 


71 

రాముని మీద నాకున్న స్నేహగౌరవాలు నన్ను అలా మాట్టాడించాయి 
తప్ప మరొక భావన నాకు లేదు. 

ఇప్పుడింక నువ్వు రావు కనక ఆయనకు ఆనవాలు ఏదయినా యిస్తావా 
అని అడిగాడు. 

సీత్రాదేవి బాష్పావృతనయనాలతో నెమ్మదిగా పలుకుతున్నది: 

ఆయనకు ఒక కథ చెపుతాను గుర్తుగా; అది చెప్పు; 

అప్పుడు మేము చిత్రకూట పర్వతం దగ్గర ఆశ్రమం నిర్మించుకుని 
వున్నాము. మా ఆశ్రమ పరిసరాలలో ఎందరో సిద్ధులు తపోదీక్షలో ఉండే 
వారు. ఆ కొండకు తూర్పునా, ఉత్తరంలోనూ స్వాదుజలాలూ, ఫలభరిత 
వృక్షాలూ ఉండేవి, 

దగ్గరలోనే మందాకినీ నది. 

ఆ ఏటిఒడ్డున సువాసనలీనే లతా, తరువులతో వనాలు. 

ఒకనాడు ఆ వనంలో విహరించి, తరంగశీకరాలలో తడిసి ఆయన 
ఒడీలో విశ్రాంతి తీసుకుంటున్నాను. 

అప్పుడొక కాకి మాంస ప్రీతితో నన్ను పొడువ రాగా, దాన్ని చిన్న బెడ్డలతో 
తరుముతున్నాను. ఎంత వారిస్తున్నా అది నన్ను పాడవడానికి వస్తూనే ఉంది. 
ఒకసారి అధి వచ్చి నా మొలనూలు పట్టి లాగినప్పుడు నా చీరకొంగు జారింది. 

అదిచూసి ఆయన చిరునవ్వు నవ్వగా నాకు కోపం వచ్చి దూరంగా 
వెళ్ళాను. అయినా ఆ కాకి తన పట్టు విడక నన్ను హింసించగా నేను తిరిగివచ్చి 
అయన ఒడిలో వాలాను. ఆయన నన్ను ఓదార్చారు. 

అలసటలో వున్న నేను నిద్రపోయాను. కొంతసేపటికి ఆయన రూడా 
నిద్రించారు. మరికొంతసేపటికి నేను నిద్రలేచాను. 

ఆ కాకి మళ్ళీ వచ్చి నన్ను తన ముక్కుతో పొడిచింది. అప్పుడు నా 
శరీరం నుంచి రక్తం కారింది. నేను రాముని లేపాను. లేస్తూనే ఆయన నా స్థితి 
చూసి: 

నిన్ను హింసించడానికి సాహసించిన వాడెవడు? 

అయిదు పడగల పాముతో చెరలాటమాడే సాహసం ఎవడికి వచ్చింది. 

అంటూ ఎరుపెక్కిన కన్నులతో ఎదురుగా వును) కొకిని చూశాడు. 

ఆ కాకి ఇంద్రుని తనయుడట! 

రాముడు తాను కూర్చున్న ఆసనం నుండి ఒక దర్భ్శపుల్ల తీసి 
అభిమంత్రించి విడిచాడు. 


72 

అది [బహ్మాస్త్రం! 

ప్రళయారగ్నిలా అది కాకిని వెన్నాడింది. 

భయుంతో అది లోకాలన్నీ తిరిగింది. ఎవరూ దానికి అభయుం 
యివ్వలేకపోయారు. 

దేవతలు, బుషులు కూడా శరణు ఇవ్వలేమన్నారు. 

శరణాగతరక్షకుడయిన రాముడే దానికి అభయం ఇచ్చి, 

ఓ వాయసమా! బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు. 

దానికి లక్ష్యం చూపించు, అనగా అది తన కుడికన్ను చూపింది. అలా 
దానికి చావు తప్పి కన్ను లొట్ట అయింది. అప్పుడది తన ప్రాణ రక్షణ చేసిన 
రామునీ, వారి తండ్రి దశరథులవారినీ అభినందించి వెళ్ళింది. 

అలా కాకిమీద బ్రహ్మాస్త్రం విడిచిన ఆయన నా కోసం ఈనాడు ఈ 
రాక్షస రావణుని విషయమై ఎం చెయ్యకుండా ఎందుకూరుకున్నాడు? 

అంతటి శక్తిశాలి అయిన నాథుడుండి కూడా నేను అనాథలా వున్నాను. 

దయను మించిన ధర్మంలేదని ఆయనే అనేవారు. ఉత్సాహబల, 
పరాక్రమ సంపన్నుడు. 

శత్రుసంహారసమర్థుడు. 

సాగర గంభీరుడు. 

ఇంద్ర సదృశుడు. 

సముద్ర పరీవృత భూమండలాథీశుడు. 

వివిధాస్త్రకోవిదుడు. 

దేవ, దానవ, నాగ గంధర్వజాతులను నిర్జింగల శూరుడు. ఇంతటివాడై 
ఎందుకీ ఉపేక్ష చేస్తున్నాాయన. 

లక్ష్మణయిడయినా అన్నగారి ఆజ్ఞతో ఎందుకు ముందుకురాడు. 

అగ్ని, వాయుదేవులతో సవూనులయిన ఆ అన్నదవ్ములింత 
ఉదాసీనంగా ఉన్నారంటే నా పాపకర్మ ఫలాలింకా పరిసమాప్తం కాలేదేమో. 
అంతే! వారు రాకపోవడానికి అదే కారణం, అని దుఃఖిస్తున్నది సీత, 
హనుమ : అమ్మా! నీ వియోగదుఃఖంతో ఆయన ఏ పనీ చెయ్యలేక దుఃఖంతో 

ఉంటున్నాడు. ఆయన శోకం చూడలేక లక్ష్మణుడు పరితాపం 
చెందుతున్నాడు. 


జౌనకీ : 


73 


ఈ క్షణం వరకూ నీ జాడ తెలియదాయనకు. ఇప్పుడు నేను 
నిన్ను చూశాను. ఇంక నీ దుఃఖం సవ౮ూప్తవుంయుంది. ఆ 
రాకుమారు లిద్దరూ నీ వార్త వింటూనే వచ్చి లంకను భస్మంచేసి 
నిన్ను చేరగలరు. ఈ [క్రూరరాక్షసుని బంధుసమేతం సంహరించి 
రాముడు నిన్ను తీసుకువెడతాడు. 

నేను తిరిగి వెళ్ళి రామచంద్రునికి చెప్పవలసిన మాటలేమిటి? 
అలానే లక్ష్మణునికీ, సుగ్రీవునికీ ఏం వివరించాలి, అని అడిగాడు. 
హనంవ౮! లోకనాథుండుగా కౌసల్యాదేవికి ప్రభవించిన 
రావంచ౦(ద్రునికి శిరసా నవుస్కరించి ఆయున కుశలం 
అడుగుతున్నానని చెప్పు, 

తల్లిదండ్రులయందు అమితవముయిన గౌరవం చూపుతూ, 
వారిని ఆరాధించుకునే మా లక్ష్మణస్వామి సుఖంగా సర్వభోగాలతో 
అలరారే రాజధానిని విడిచి మాతో వనవాసక్షేశం అనుభవించడానికి 
వచ్చాడు. అటువంటి బిడ్మనం కని సుమిత్రాదేవి 
ధన్యురాలయింది. ఆ మహావీరుడు మాకు రక్షకుడుగా వచ్చాడు. 
ఆ మహాబాహుడు, సింహస్కంధుడు, ప్రియవాది నన్ను తల్లిగా, 
అన్నగారిని తండ్రిగా భావించి సేవించుకున్నా డింతవరకూ. 
అనాడు 


రాక్షసు డపహరించిన నాడు మా లక్ష్మణుడు ఆశ్రమంలో లేడు, 
ఉంటే యింత జరిగేది కాదం, వూ లక్ష్మణుడు సర్వకార్య 
నిర్వహణదక్షుడు. ఆయనకు తమ్మునిమీదనే ప్రేవు ఎక్కువ. 
అ తమ్ముని తోడు చూసుకుని రాముడు పితృ మరణబాధ మరచి 
పోగలిగాడు. 

అటువంటి మరది క్షేమంగా ఉన్నాడని నమ్ముతున్నానని చెప్పు 
- ఇంకనా భర్తతో యీ మాట చెప్పు. 

నే నింక ఒక నెలకంటె జీవించను. ఈ పాపి నుండి నన్నుయీ 
లోపునే రక్షించుకోవాలి, ఈ చూడామణి ఆయనకు ఆనవాలుగా 
యిచ్చానని చెప్పు, అంటూ కొంగుముడినున్న చూడావుణి 
హనుమంతునికి అందించింది. ఆ ఆభరణాన్ని ఉంగరంలా వ్రేలికి 
తొడుగుదామనుకున్నాడు కాని అది కుదరలేదు. దానిని చేతబ” 
సీతాదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, వినయంగా నిలబ 


జానకి . 


జొనకి : 


"7క్షీ 

అప్పుడే అ వాయునందనుని వునస్సు రావువుయుం 
అయింది, తిరుగు ప్రయాణానికి సన్నద్భుడవుతున్నాడు. 
హనుమా! ఈ చూడామణి చూడగానే ఆయనకు వారి తల్లి కౌసల్య 
మా మాముగారు దశరథులు, నేను, ముగ్గురం వమునసులో 
కనిపేస్తాం, అంది. 
హనుమంతుడు తలవంచి నమస్కరించాడు. 
ఆవిడ దుఃఖంతో కన్నీరు విడుస్తూ; 

హనుమా! నువ్వు వెళ్ళగానే రామ లక్ష్మణ సుగ్రీవుల క్షేమం 
అడిగానని చెప్పు. ఇంకా మీ వానర చృద్భులందరి కుశలం 
అడుగుతున్నానని చెప్పు. 

అనుదినం నువ్వు రామునికి ఉత్సాహం కలిగిస్తూ నన్ను 
ఉద్ధరించే ప్రయత్నంలో ఉండేటట్లు చెయ్యి. నా మాట వినగానే 
ఆయన కార్యరంగంలో ్రవేశిస్తాడని ఎరుగుదును. 


: రాముడు సర్వవానర, భల్తూక సేనా సవేతం యిక్కడకు 


హుటాహుటిని వస్తాడు. ఆయన నారి సారించి బాణవర్షం 
కురిపిస్తుంటే ఎదురు నిలిచే వారుండరు. ఇంద్ర, యవు, 
సూర్యులే ఆయన ముందు నిలబడలేరు. నీవల్ల ఆయన విజయం 
సాధించగలడు. మరి నేను వెడతాను, అన్నాడు. 


నాయనా! ఈ రోజుకి ఎక్కడయినా రహస్యంగా విశ్రాంతి తీసుకుని 
రేపు బయలుదేరవచ్చు కదా! మరికొంతసేపు నువ్వుంటే నాకు 
ఆశ్వాసన. ఇంతకూ మీరందరూ వచ్చేవరకూ నా ప్రాణాలు 
ఉంటాయో ఉండవో! 


ఒకవేళ మీరు రాదలచినా వానర భల్లూక సేనలు ఈ మహాసాగరాన్ని 
ఎలా దాటగలవు? 

వాయుదేవుడూ, గరుత్మంతుడూ, నువ్వూ తప్ప ఇంత సముద్రం 
దాటగల ప్రాణి మరొకటి ఉండదు, 

అయినా రాముడు స్వయంగా వచ్చి లంకా నగరాన్ని జయించి 
నన్ను తీసుకువెడితేనే మాకు కీర్తి ఆ మహాకార్యం ఎలా సాధ్యం, 
అని ప్రల్నించింది. 


75 


హనుము : అమ్మా! ఈ సందేహం నీ కనవసరం. మా ప్రభువు సుగ్రీవుడు ఈ 
విషయుమై ఎప్పుడో నిశ్చంయించాడు, వూ చాళర భల్లూక 
వీరులందరూ ఆయన అజ్ఞానుసారం నడుచుకుంటారు. వారీకి 
భూమ్యాకాశాలలో అడ్డంకిలేదు. వారు మహాతేజస్యులు. నదీ నద 
పర్వత కొనన సాగర పరివృత భూమండలం అంతా వారికి కొట్టిన 
పిండి. చూ వారిలో నన్ను మించిన వారూ, నా అంతటివారే 
అందరూ. నా కన్న తక్కువవాడు లేడక్కడ. దూతగా మహా 
మహులను పంపరు కదా! నా వంటి సామాన్యులను తప్ప; అంటే 
ఆలోచించవచ్చు మా వారి బల శక్తులు. 


మూ వానర బలాధిపులు ఒక్క అంగలో సవుద్రం దాటి 
రాగలరు, రావ లక్ష్మణులంటావా! ఇద్దరినీ చెరొక భుజంమీద 
ఎక్కించుకుని నేను వస్తాను. వారు తవు బాణపరంపరతో ఈ 
లఅంకనం వమంచుతారు. రావణుని సంహరించి నిన్ను 
తీసుకువెడతారు. ప్రజ్వలిగాగ్ని వదనుడయిన రామభద్రుడు 
అచిరకాలంలో యిక్కడ నీ” కనిపిస్తాడు. నిశ్చింతగా వుండు. నీకు 
శుభం కలుగుతుంది. ఈ కస వంశం నేలకూలిన నాడు నువ్వ 
రోహిణివై రామచంద్రుని " ఎతావు. మలయ పర్వత గుహలలో 
చరించే సింహ శార్టూల మ పరాక్రమ సంపన్నులయిన వానర 
భల్లూక పతులందరూ నీ సం ఈ రాళ్ల్షస సంహారానికి వస్తారు. 

నువ్వు విచారించకు. . యువూ, అగ్నీవలె రామ లక్ష్మణులు 
విజృంభించి నీ రక్షణభారం చూసుకుంటారు. నేను వెళ్ళి చెప్పిన 
క్షణంలో వారు వచ్చి తీరు కారు, అని ఓదార్చు పలికాడు. 


సందేశం 


హనువమూ! నీ నూటలు నా హృదయానికి అశ్వాసనం కలిగిస్తూ 
పెరుగుతూన్న పంట చేనుకి సకాలంలో పడిన వాన చినుకుల్తా ఉన్నై. 
శూర్రేష్టుడయిన రామునికి నా స్పర్శ ఎంత చల్లదనం కలిగిస్తుందో అలానే 
నీ మాటలు అలరించాలి. ఇంతకు ముందు నీకు కాకాసురుడి కథ చెప్పాను. 


మరొక గుర్తుంది. 


ఒకనాడు నా బొట్టు జారిపోగా ప్రక్కనున్న మణిశిల తీసుకుని అరగదీసి 
దానితో నా బుగ్గన చుక్క ఉంచాడాయన. అది మరచిపోలేదని చెప్పు. 


76 

ఇంద్ర, వరుణ సమ పరాగ్రమోపేతుడవైన నువ్వ నీ భార్యను ఎవడో 
అపహరిస్టే రాక్షసవంధ్యంలో క్లేశాలు పడుతూంటే ఎలా సహించ 
గలుగుతున్నావు? అని అడిగినానని చెప్పు. 

నా సర్వసంపదలకూ అధారభూతమూ, ప్రాణప్రదమూ అయిన ఈ 
చూడామణిని చూచినప్పుడు ఆయనను చూచినంత సంతోషం కలుగుతుంది. 
ఇది పంపుతున్నానని చెప్పు. 

ఈ బాధలూ, రాక్షస స్త్రీల హృదయవిదారక పరుష భాషణాలూ, 
ఆయన కోసమే భరిస్తున్నాను. 

నెలలోగా ఆయన రాకపోతే నేను బ్రతకనని గట్టిగా చెప్పు. ఈ రావణ 
రాక్షసుని క్రూరదృష్టి నేను భరించలేను, అని శోకదీన వదనయ్యై ఆగింది 
జానకీదేవి. 

అప్పుడు హనుమంతుడు: 

అమ్మా! ఆయన నీ కంటె దుఃఖంలో ఉన్నాడు. 

లక్ష్మణండూ అదే దశలో వున్నాడు. నీ వార్త నేను చెప్పగానే 
వారుభయులూ హుటాహుటి వచ్చి తన పరాశక్రమంతో లంకానగరాన్ని భస్మం 
చేస్తారు. రావణుని సంహరించి నిన్ను తీసుకువెడతారు. మురేదయినా 
ఆయనకు విశ్వాసం కలిగించే ఆనవాలు ఇస్తావా? అని అడిగాడు. 
జొనకీ : ఈ చూడామణి నా శిరోభూషణం. అంతకంటె ఉత్తమ మయిన 

అనవాలు లేదు, అంది. 


హనుమంతుడు ప్రయాణ సన్నద్ధుడై శరీరం పెంచుతున్నాడు. 
అప్పుడు జానకి; 

హనుమా! రామ లక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పడం 
మరువకు. వారందరినీ యిక్కడకు తీసుకురాగల శక్తి నీకే ఉన్నది. 


నాస్థితి చూశావు కదా! ఈ విషయాలన్నీ వివరంగా ఆయనకు 
చెప్పాలి సుమా! నీకు శుభమగు గాక అంది. 


హనువుం౦తుడు సంతోషంతో “వచ్చినపని అయింది” కాని 
మరికొంత మిగిలినట్లు ఉంది, అని అలోచిస్తూ ఉత్తరదిశగా సాగాడు. 


ఇవి 38, 39, 40 సర్గలు. 


77 
అశోకవన విధ్వంసం 

ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. 

ఈ రాక్షసులు క్రూర ప్రవృత్తి కారణంగా సామమార్గాన లొంగిరారు. 
ఇంత సిరిసంపదలతో వున్నవారిని దానంతో దారికి తీసుకురాలేవు. 
బలగర్వంతో నిండిన వీరు భేదోపాయానికి చిక్కరు. 

ఇక మిగిలింది దండనీతియే. అంటే పరాక్రమ ప్రదర్శన తప్పదు. 

అందుచేత ఈ రాక్షసయోధులను కొందరిని సంహరిస్తే ఆ భయంతో 
వారు దిగి రావచ్చు. 

కార్యసాధకుడైన దూత వలుందు వెనుకల భంగంకాని దారిని 
వుందడుగు వేయాలి. చిన్న చిన్న పనులు చేసేవాడు కార్యసాధకుడు 
అనిపించంకోడం. దానికి అనంబంధించిన ౦ఎతర కార్యాలు కూడా 
పూర్తిచెయ్యాలి. 

ఈ లంకలో విషయాలన్నీ తెలుసుకు వెడితే అప్పుడు నేను నా కర్తవ్యాన్ని 
సమగ్రంగా నిర్వర్తించినట్టవుతుంది. 

ఈ రాక్షసులతో విపరీత శ్రమ లేకుండా యుద్ధం సాగించి నా శక్తిని 
రావణుడికి చూపాలి. 

రావణుని మంత్రి, సేనానుల బలాబలాలు, వాని సర్వశక్తులూ [గ్రహించి 
వెళ్ళాలి. 

దానికి ఒకటే దారి కనిపిస్తున్నది. 

నందన వనంలా ఉన్న ఈ ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తాను. దానితో 
రావణుడికి ఆగ్రహం వస్తుంది. అశ్వ, గజ, రథ బలాలను పంపుతాడు. 
వారందరినీ నేలకూల్చి అప్పుడు తిరుగువయుఖం పడతాను, అని 
నిశ్చయించుకుని ఆ వనంలోని మహావృక్షాలను ధ్వంసం చేయడం మొదలు 
పెట్టాడు. 

చెరువుల గట్లు తెగగొట్టేశాడు. 

ఆ కల్లోలానికి పక్షుల అర్హ్షనాదాలు ఆరంభవుయాయి. క్షణాల 
వ్యవధిలో ఆ వనంలోని లతలు, నికుంజాలు, చిత్రగృహాలు ముక్కలు 
ముక్కలయాయి. 

రావణునికి నిత్య సంతోషం కలిగించే అశోకవనం శోకవనంగా 
తయారయింది. రావణునికి హృదయక్షోభ కలిగించి, తన్మూలంగా ఆయన 
పంపే యోధులతో యుద్దానికి సన్నద్ధుడై వన బహిర్జా సరంలో నిలబడ్డాడు. 

ఇది 41వ సర్గ. 


78 


సేనా నాశన౦ 

మహావృక్షాలు నేలకూలే ధ్వనులూ, పక్షుల ఆర్తనాదాలూ వింటూ 
లంకానగర వాసులు భయిుఖీతుల్లె లేచారు. వారికెన్నో అపశకునాలు 
గోచరించాయి. " 

రాక్షస స్త్రీలు తమ చుట్టూ వనం ధ్వంసం కావడం చూశారు. ఎదురుగా 
పర్వతాకారంతో వుహావానరం కనిపించింది. వారందరికీ విపరీతవంయిన 
భయం కలిగింది. 

కొంతసేపటికి తేరుకుని సీతాదేవిని సమీపించి: 

ఈ వానరు డెవడు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు? 
వాడితో మాట్టాడావా? నిజం చెప్పు. వాడితో ఏం మాట్లాడావు? అని అడిగారు. 
జానకి : వాడెవడో ఎందుకు వచ్చాడో నాకేం తెలుసు. మీ రాళ్షస మాయలు 

మీకే తెలియాలి. పాొయమునడర పాముకే తెలిసేది. ఆ రూపం నాకూ 
భయంగానే ఉంది. కామరూపంతో రాక్షసుడెవడో వచ్చినట్టున్నాడు. 

ఆ మాటలు వింటూ భయంతో కొందరు కొయ్యబారిపోగా, వురి 
కొందరు పరుగులు తీయగా, కొందరు ఈ వార్త చెప్పడానికి రావణుని 
దగ్గరకుపోయి: 

ప్రభూ! అశోకవనంలోకి ఒక భయంకరమయిన కోతి వచ్చి సీతతో ఏదో 
మాట్టాడింది. దానికి చాలా బలం ఉన్నట్టుంది.ఆ కోతిని గురించి ఎంత 
అడిగినా సీత సమాధానం యివ్వడంలేదు. 

దేవేంద్రుడో, కుబేరుడో, కాక రాముడో పంపిన దూతకావచ్చు 
ననుకుంటున్నాం. ఆ మహావానరం అశోకవనాన్ని ధ్వంసం చేసింది. సీత ఉన్న 
ప్రాంతం తప్ప మిగిలిన వన ప్రదేశమంతా నాశనం అయింది. చూస్తేవాడు జానకీ 
రక్షణార్దమే ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టాడనుకోవాలి. 

ఆ వానరానికి తగిన శిక్ష వేసితీరాలి. నీకత్యంత ప్రీతి పాత్రురాలయిన 
సీతతో మాట్టాడిన వానికి మరణమే శరణ్యం, అని వారంటూంటే రావణుని 
వదనం అగ్నిగుండం అయింది. ఆ వేడికి రెండు కన్నీటి బిందువులు రాలాయి. 
అవి మండుతున్న దీపం నుండి జారే నేతిబొట్టలా వున్నాయి. 

తక్షణం తనతో సమానబలంగల కింకరగణాన్ని పంపించాడు. 

వారు ఇనుప బరిసెలు, ముద్గరాలు తీసుకుని బయలుదేరారు. 
కోరలపళ్ళు, మహోదరాలు. భయంకరంగా ఉన్నారు. అందరూ మిడతల 
దండులా హనువుంతుని చుట్టుముట్లారు. చేతులలోని ఆయుధాలతో 


79 

మీదికి వచ్చే ఆ కింకరగణాన్ని చూసి, సింహగర్జనచేసి, తన దీర్దవాలాన్ని 
వేలమీద తాడించాడు. ఒక్కసారి జబ్బచరిచాడు, ఆ ధ్వని కొండగుహలలో 
ప్రతి ధ్వనించింది. ఆ చప్పుడుకు భయపడి పక్షలు నేలరాలాయి. వారిని 
చూస్తూ గొంతెత్తి 

జయ త్యతిబలో రామో 

లక్షణళ్ళు మహాబలః/ 

రొజా జయతి సుగ్రీవో 

రాఘవే ణాభిపాలితః/ 


దాసో౭ిహం కోసలేంద్రస్య 
రొమ న్యాళ్టీష్ట కర్శణః/ 
హనుమాన్‌ శత్రు సైన్యానాం 
నిహంతా మారుతాత్మజః / 


న రావణ సహసం మే 
యుద్ధే ప్రతిబలం భవేత్‌/ 
శిలాభిస్తు ప్రహరతః 
వొదపైళ్ళ్చ సహస్రళ/ 


అర్హయిత్వా వురీం లంకాం 

అభివాద్య చ మైథిలీమ్‌/ 

సమృద్ధార్ధో గమిష్యామి 

మిషతాం సర్వ రాక్షసామ్‌/ 

అతిబల మహాబలులయిన రామ లక్ష్మణులకూ, వారి రక్షణలో ఉన్న 
మా ప్రభువు సుగ్రీవునకూ స్వస్తి 

అనాయాసంగా అద్భుత కార్యాలు సాధించే కోసల ప్రభువుల 
దాసుడనైన నేను శత్రుసేనా సమూహాలను చీల్చి చెండాడతాను. నేను 
వాయునందనుడను, హనుముంతుడను. 

వుహా వృక్షాలతో గండశిలలతో యుధ్ధం సాగించే నా చుందు 
వేలమంది రావణులాగరు. 

ఈ లంకానగరాన్ని విధ్వంసం చేసి, జానకీ దేవికి అభివాదాలర్పించి, 
కార్యసాఫల్యంతో మీ అందరూ అలా చూస్తూండగా హాయిగా తిరిగి వెడతాను, 
అని నినాదం చేశాడు. 


80 


ఆ కంఠరధ్వనికి రాకసయోధులు కంపించారు. 

సంధ్యాకాల మేఘ సదృశంగా ఉన్నాడు హనుమంతుడు. 

అయినా ప్రభువు ఆజ్ఞ వారిని ముందుకు దూకించింది. 

ఒక్కసారి అందరూ చుట్టుముట్టడంలో, తాను కూర్చున్న ద్వార 
తోరణంలోని ఇనుప దూలం లాగి వారిని తాడించడం మొదలుపెట్టాడు. 

గరుత్మంతుని గోళ్ళలో చిక్కిన మహాసర్పంలా అడుతోంది ఆ దూలం. 
దాని తాకీడికి రాక్షసులందరూ నేలకూలారు. హతశేషులు పరుగు పరుగున 
రావణునికి నివేదించారు. 

కింకరగణం౦ పరాభూతం౦ అయిందని విన్న రావణుని కన్నులు గిరగిర 
తిరిగాయి. పరాజయం ఎరుగని జంబుమాలిని పంపించాడు. వీడు రావణ 
మంత్రి ప్రహస్తుని కుమారుడు. 

ఇది 42వ సర్గ. 


జం౦ంబుమాలివధథ 

ఈలోగా హనుమంతుడు తన కార్యక్రమంలో వన విధ్య్వంసంతోపాటు 
చైత్య, ప్రాసాదాలు కూడా నేల కూల్చాలని నిశ్చయించుకుని మహాచైత్యం 
మీదకు దుమికాడు. 

మహోన్నతమయిన ఆ భవనంమీద రెండవ సూర్యునివలె వెలుగుతూ 
దాని పునాదులు కదలించి నేలమట్టం చేశాడు. చేస్తూనే ఒక్కసారి భుజాస్సాలనం 
చేశాడు. ఆ ధ్వనికి అక్కడి కాపలాజనం మూర్భపోయారు. మరొక్కమారు 
సింహగర్జన చేసి: 

అస్త్రవి జయతాం రామో 

లక్ష్మణశ్చ మహాబలః 

రామ లక్ష్మణులకు జయం. రాఘవ పాలితుడయిన మా ప్రభువుకి 
స్వస్తి నేను రామదూతను. శత్రుసంహార సమర్భుడను. వాయుపుత్రుడనైన 
నా ముందు రావణులు వేలమంది అగరు, 

ఈ లంకను ధ్వంసం చేసి, సీతాదేవికి ప్రణామాలర్చించి మీరందరూ 
చూస్తూండగా నిశ్చింతగా తిరిగి వెడతాను, అని గర్జిస్తుంటే కొందరు 
చైత్యపాలకులు ఆయుధధారులై హనుమంతుని హింసించడానికి రాగా, వారి 
మధ్య మారుతి గంగానదిలో పెద్ద సుడిగుండంలా కనిపించాడు. 

వారిని దగ్గరగా రానిచ్చి, చైత్యస్తంభం ఒకటి అందుకున్నాడు. 
ఆ వేగతీవ్రతకు నిప్పుపుట్టి భవనం ధ్వంసం అయింది, 


81 

వజ్రపాణి అయిన దేవేంద్రునివలె స్తంభహస్తుడైన హనుముంతుడు 
గగనవీధిని నిలిచి: 

ఓ రాక్షసులారా! మహాబలిష్టలయిన మూ వానర వీరులెందరో 
సుగ్రీవుని ఆజ్ఞానుసారం భూమండలం అంతా తిరుగుతున్నారు. 

అ మహావీరులలో కొందరు దశమత్తేభాలతో సమమయిన బలం గల 
వారు. కొందరి బలం వంద ఏనుగులు, మరికొందరు సహస్ర గజబలులు. 
వాయుబలం, ప్రవాహవేగబలం కలవారెందరో ఉన్నారు. 

వాడిగోళ్ళు, సుడి తిరిగిన దంతాలు..... అవే ఆయుధాలుగా కల 
కోట్ల వానర వీరులతో చమూ సుగ్రీవ చ।కవర్తి మిమ్ము సంహరించడానికి 
వస్తున్నాడు. 

మహాత్ముడైన ఇక్ష్వాకు వంశీయుడు రామునితో వైరం తెచ్చుకున్న 
మీకు ప్రాణాలు మిగులవు, ఈ లంక వుండదు. మీ రాజు అసలే వుండడు, 
అని గర్జించాడు. 

ఆ సమయానికి జంబుమాలి వచ్చాడు. 

వాడు మహా బలిష్ఫడు. యుద్ధయోగ్యంగా ఎ(ర్రవస్తాలు ధరించాడు. 
వస్తూనే నారి సారించి వదిలాడు. ఆ ధనుష్టంకారం కర్ణభేద్యంగా వుంది. 
దిక్కులు దద్దరిల్లేలా వుంది. 

ఖర వాహన బద్ధమయిన రథంమీద వచ్చే వానిని చూచి హనువు 
ఉత్సాహంతో గర్జించాడు. వాడు వస్తూనే బాణాలు విడిచాడు. 

ఆ బాణ ఘాతాలతో శరత్కాలంలో సూర్యకిరణాలు సోకి వికసించిన 
అరుణకమలంలా వుంది హనుమంతుని వదనం. 

ఆ దెబ్బ తిన్న మారుతి తన ప్రక్కనున్న గండశిల పెల్లగించగా దానిని 
పది బాణాలతో పొడి పొడి చేశాడు జంబుమాలి. 

హనుమంతుడు మహావృక్షాన్ని పెల్లగించాడు. దాన్ని కూడా ముక్కలు 
ముక్కలు చేసి హనుమంతుని మీద బాణాలు వదులుతూంటే చేతికందిన 
పరిఘాయుధం అందుకుని గిర్రున త్రిప్పి విసిరాడు. అంతే! 

జంబువాలి అవయవాలన్నీ సంధులూడి జారిపోయాయి. రథం, 
ఆయుధాలు ముక్కలయ్యాయని విన్న రావణుడు మరికొందరు మంత్రి 
పుత్రులను పంపించాడు. 


82 
మంత్రి పుత్రులు 

అగ్ని సమతేజస్వులయిన రాక్షస మంత్రి నందనులు ఏశుగురూ 
సేనాసమేతుల్దై, ధనుర్భాణాలు చేబూని, రథారూఢులై బయలుదేరారు, 
పరచు సంళోషంతో ధనుష్టంకారం చేస్తూ వారు వస్తున్నారు. 

అంళకు ముందే కింకరగణం నిహతమయిందని విని వున్న నారీజనం 
వీరిని చూచి దుఃఖించింది. 

ఆ కుమారులు నేరుగా వచ్చి ద్వార తోరణం మీద వున్న హనుమంతుని 
సమీపిస్తున్నారు. బాణవర్షంతో రాక్షసనందన మేఘాలు చుట్టుముట్టగా మబ్బు 
క్రమ్మిన మహాపర్వతం అయాడు మారుతి. 

క్షణాల వ్యవధిలో నిర్మల'కాళంలో ప్రవేశించి వారి రథగవునాన్ని 
నిరోధించి, ఇంద్రధనుస్సుతో అలరారే వుబ్బుల గుంపుతో ్రీడించే 
వాయువువలె కనిపించాడు. 

ఆడుతూ ఆడుతూ కొందరిని పాదాలతో, కొందరిని అరికాళ్ళతో తన్ని 
నేలకూల్చి, మరికొందరిని పిడికలి పోట్టతో, వాడిగోళ్ళతో హళతమారుస్తూ 
రొమ్ముతో తాడించి మరికొందరిని మట్టి కరిపించాడు. 

నేల కూలినవారు కూలగా మిగిలిన సైనికులు భయభ్రాంతుల్లై 
దిక్కులు పట్టిపోయారు. 

హనుమంతుని ధాటికి తాళలేక ఏనుగులు రోధించాయి, గుర్రాలు 
విలవిల లాడాయి. రథాలు విరిగాయి, ధ్వజాలు ముక్కలయాయి. ఆ 
ప్రాణుల రక్తం నదీ ప్రవాహాన్ని తలపించింది. 

లంకానగరం ఆర్హస్వరాలతో నిండింది. 


హనుమంతుడు ప్రశాంతంగా తన ద్వారతోరణ౦ మీధ కూర్చుని 
రాబోయే రాక్షసులను నేల కూల్చడానికి ఎదురు చూస్తున్నాడు. 


ఇవి 43, 44, 45, సర్గలు. 


వో 


నాపతులు 

క్షణాల కాలంలో మంత్రిపుత్రులు కడతేరినట్టు విన్న రావణుడు తన 
నాపతులయిన విరూపాక్ష, యూపాక్ష, దుర్దర, ప్రఘన, భాస కర్ణులను 
౦పుతూ: 


(శు బా 


83 

“మీరు సేనాసమేతం వెళ్ళి ఉచితరీతిని ఆ వానరాన్ని శిక్షించండి 
ఇంతవరకూ జరిగిన విషయాలు చూస్తుంటే అది సావూన్య వానరం 
అనిపించడం లేదు. బలిష్టముయిన భూతంలా తోస్తున్నది 

ఇంద్రుడు వునవీద ద్వేషంతో తీవ్ర తపస్సుచేసి ఈ బూతాన్ని 
సృష్టించాడనిపిస్తున్నది. యక్ష నాగ గంధర్వ, దానవ, అసురులను మనం 
పరాభూతులను చేసి వున్నాం. వారు ప్రతీకారంగా ఈ పనిచేసి వుంటారు 
అందుచేత అది సామాన్య వానరం అని భావించకుండా మీ సం[గ్రావుం 
సాగించాలి. 

దృవ్చాహి హరయః వూర్వం 

మయా వివుల విత్రమాః/ 

వాలీచ సహ సుగ్రీవో 

జొంబవాంళ్ళ మహాబలః / 


నీలః సేనాపతి శ్చైవ 

యే చొన్వె ద్వవి దొదయః 
నైవం కేషాం ౧తి ల్భ్‌మాః 
న తేజో న పరాశ్రమః/ 


న మతి ర్నబలోత్సాహొ 

న రూప పరికల్పనమ్‌/ 

మహ తృత్వ మిదం జ్ఞైయం 

కపిరూపం వ్యవస్థితమ్‌ 

వుహాబలపరాక్రవువంతు లయిన వానరవీరులు వాలి సుగ్రీవ 
జాంబవంతులను ఎరుగుదును. వారి సేనాపతి నీలుడు, మరింకా ద్వివిదుడు 
వీరందరినీ చూశాను. వారిలో ఎవరూ ఇంత పరాక్రమ, తేజస్సంపన్నులు 
కారు. వారిలో ఈ ఉత్సాహం, ధీశక్తి ఆకారం, ధీరత్వం ఎరగను. అందుచేత 
వానరాకృతిలో వచ్చిన మహా భూత మేదో అయి వుండాలి. 


ముల్లోకాలలో సురాసుర మానవులను కంపింపజేసిన మీ ముందు 


ఏ భూతవలూ ఆగదు. అయినా యుద్ధంలో జయాపజయు నిశ్చయం 
ముందుగా చెయ్యలేం కనక అప్రవుత్తంగా ఆత్మరక్షణ చేసుకుంటూ 


అఢుగువెయ్యాలి, అన్నాడు. 


84 

ఆ మాటలు విని వారు తీవ్రవేగంతో గజాశ్వ రథ బల సవేతం 

ఆయమధధారుల్లై వచ్చి తోరణం మీద ఉదయుసూర్య కాంతితో వెలిగే 
* ఆకుని చూశారు. 

'స్తూనే, దుర్ధరుడు వాడిగల ఉక్కుబాణాలు అయిదు వదిలాడు. 

౨... కలువలవలె వున్నాయి. మారుతి అ బాణ ఘాతాలతో ఒక్క గర్జన 
ప, వీధికి లేచాడు. 

దుర్ధరుడు బాణవర్షం కురిపించాడు. 

వార్డుకాభ్రాన్ని వాయువు నిరోధించినట్టు దుర్ధరుని ఎదుర్కొన్నాడు 
మారుతి. మెరుపుల పిడుగులు పర్వతం మీద పడినట్లు హనుమంతుడు 
వాని రథం మీదికి దూకాడు. 

రథానికి కట్టిన గుగ్రాలెనిమిదీ పిప్పి పిప్పి అయాయి. కాడితో ఇరుసు 
ముక్కలు ముక్కలయింది. దుర్ధరుడు ముద్దముద్దగా మట్టిలో పడ్డాడు. 

విరూపాక్ష యరూపాక్షులు వలుందుకు వచ్చి వటుద్గరాలతో 
హనుమంతుని ఉరఃస్థలం మీద కొట్టారు. హనుమంతుడు గరుడవేగంతో 
నేలకుదిగి సాలవృక్షాన్ని పెకలించి దానితో వారి శిరసులు .వ్రక్కలు చేశాడు. 

ప్రఘన, భాస కర్ణులు ఖడ్గ శూలాలు విసిరారు. 

ఆ దెబ్బలకు రక్తం స్రవించి రోమాలన్నీ ఎరుపెక్కగా బాల సూర్యుని 
వలె కనిపిస్తూ సర, మృగ, వృక్ష సమూహాలతో నిండిన పర్వత శిఖరాలు 
పెకలించి వారిని యమపురికి పంపాడు. 

సేనాబలం మిగిలి వుండటంతో ఒక గంగ్రాన్ని పట్టుకుని దాన్ని 
విసురుతూ మిగిలిన గురాలనూ, ఏనుగుతో గజబలాన్నీ, భటులతో 
కాల్చ్బలాన్నీ కడతేర్చాడు. 

రథ, గజ, తురగ పదాతుల, శవాలతో ఆ ప్రాంతం కాలుపెట్టడానికి 
వీలులేకుండా అయింది. 

రాక్షస సంహార కుతూహలంతో వున్న యమునివలె హనుమంతుడు 
మళ్ళీ విశ్రాంతిగా ద్వారతోరణం అధివసించాడు. 

4రివ సర్గ. 


రావణ నందనుడు 


హనుమంతుడు తన సేనాపతులను కూడా సంహరించినట్లు విన్న 
వావణుడు క్రోధోద్రిక్తుడై ఎదురుగా ఉన్న అక్ష కుమారునివైపు' తిరిగాడు. 


85 
ఆ చూపులోనే తండ్రీ మనసు గ్రహించి ధనుస్సు చేబూనిలేచాడు. 
వంంత్రహుతవుయిన ఆజ్యాహుతులతో 'ప్రజ్వలితవుయిన అగ్నివలె 
వెలుగుతూ రధారూఢుడ్డె బయలుదేరాడు. తపళ్ళక్తితో సంపాదించిన 
ఆ స్యందనం బంగారు జాలరులతో రత్నఖచిత పతాకాలతో, మనోవేగంతో 
ఆకాశమార్గాన పోగలగిన, దానికి ఎనిమిది గుర్రాలు పూని వుంచారు. 


రథం బయలుదేరింది. 


దాని వెంట చతురంగబలాలూ అనుసరించాయి. అంతవరకూ జరిగిన 
తవు సేనాసంహారంతో ఉద్రిక్త్సుడయిన అక్షకుమారుడు సింహనేత్రాలతో 
వున్నాడు. 

ఆ సవంయుంలో అటు హనువుంతునీ యిటు అక్షకువూరునీ 
తిలకించే సర్వప్రాణికోటీ గజగజలాడింది. 


సూర్యుని వేడి తగ్గింది. గాలి స్తంభించింది. 
ఆకాశం దద్దరిల్లింది. 
సముద్రం కల్గ్లోలమయింది. 


ధనుర్విద్యా విదుడయిన అక్షకుమారుడు వాడిగా మొనదేరిన మూడు 
బాణాలు వదిలాడు. విషభరిత సర్పాలవలె అవి హనుమంతుని శిరస్సున 
నాటుకున్నాయి. 


ఆఅ బాణకిరణాలతో ఉదయసూర్యు డయాడు హనుమంతుడు. 


అక్షకువ౮ారుని వీర పరాక్రవళ౮లకు సంతోషించి, వూరంతి 
కన్నులేగ్రజేశాడు. ఆ వేడికి రాక్షససేన భస్మమయేలా ఉంది. 


వానరపర్వతంమీద బాణవర్షం కురిపించాడు, రావణనందనుడు. 
సింహగర్జన చేశాడు హనుమంతుడు. 
ఒక్కసారి కాళ్ళూ చేతులూ ముడిచి దూకాడు. 


దూకుతున్న వానిమీదికి శరపరంపర నడిపాడు. ఆ బాణాలమధ్య 
నుండి గాలివలె తస్పించుకుంటూన్న సమయంలో భుజసంధులలో తగిలిన 
బాణఘాత తీవ్రతకు గట్టిగా అరచి: 


వీడు వయసులో బభాలుడైపోయాడు. వీణ్ణి చంపడానికి నాకు లు 
రొవడంలేదు, అయితె విడు అగ్నీలా విజృంభిస్తున్నాడు. వీణ్ణి ఉపేక్షిస్టే 


86 

మీద పగ తీర్చుకుంటాడు, అని ఆలోచించి ఒక్కదూకులో గుర్రాలను తన్ని 
వదలగా అవి నేలకూలాయి. రథం భగ్నమయింది. అంతతో ఆ యువకుడు 
గగనవీధికి లేచాడు. 

మహాసర్చాన్ని గరుత్మంతుడు కాలిగోళ్ళతో పట్టి ముక్కుతో చీల్చినట్టు 
అక్తకువళ౮రుని కాళ్ళ రెండూ బిగబట్టి గ్యిరున (తిప్పి వదిలాడం 
హనువముంతుడు. 

వాని అవయవాలు పట్లు తప్పి రక్తధారలతో ధూళిలో కలిశాయి. ఆ 
అద్భుతాన్ని తిలకించి సర్వప్రాణికోటీ అశ్చర్యచకితం అయింది. 

మానవ మారణహోమంతో ఆనందించే యమునివలె హనుమంతుడు 
సంతోషంగా ద్వారతోరణంచేరి కూర్చున్నాడు. 

47వ సర్గ. 

బ్రహ్మాస్టం 

హనూమతో వేద న రాక్షసోన్తరం 

న మారుతి స్తస్య మహాత్మ నో్తరమ్‌/ 

పరస్పరం నిర్విషహొ బభూవతుః 

సమేత్య తౌ దేవ సమాన విక్రమౌ// 

అక్షకువ౮రుని వంరణవార్త విన్న అనంతరం దేవేంద్ర సవు 
పరాక్రముడయిన ఇంద్రజిత్తును చూస్తూ రావణుడు: 

నాయనా! నువ్వు శస్త్రవేత్తలలో, అస్త్ర విద్యావిదులలో శ్రేష్థుడవు. నీ 
వీరత్వాన్ని దేవతలూ, దేవనాయకులూ చవిచూశారు. చతుర్ముఖ ్రజాపతిని 
ఆరాధించి (బ్రహ్మాస్త్రం సాధించావు. 

రణరంగంలో దేవ దానవకోటులు నీ పాదాక్రాంతం కాక తప్పదు. 
భుజబలం, తపోబలం కల నీ ధీశక్తి దేశకాలాలను పరిశీలించి సాగుతుంది. 

నీ ఆలోచనకు ముల్లోకాలూ తలవంచాలి. 

తపస్సులో పరాక్రమంలో నాతో సమానుడవు. నువ్వు రణభూమికి 
వెడితే నేను నిశ్చింతగా వుంటాను. 

ఆ వానరుని చేతులలో కింకరగణం నేల కూలింది. మన జంబుమాలి 
పడిపోయాడు. చతురంగబలాలతో సేనాపతులు తిరిగి రాలేదు. అంతకు 
ముందే మన సచివతనయులు కన్నుమూశారు. 


87 


ఇంతకువఎుందే నీ సోదరుడు అక్షకువూరుడుం అంతివు 
శ్వాసవిడిచాడు. వీరందరూ నీ అంత బలపరాశక్రమ సంపన్నులుకారు. నువ్వు 
బాగా యోచించి ఆ వానరుని పరాక్రవుం పరిశీలించి కార్యరంగంలో 
ప్రవేశించాలి. నిన్ను చూస్తుండగానే ఆ వానరుడు నిర్విఖ్డుడు కావాలి. వాడికి 
సేనాబలం లేదు, వజ్రధారి కాదు, అగ్నిహోత్రుడు కాడు. వాయుసుతుడు 
మాత్రమే. ఇవన్నీ తెలిశాక ఏం చెయ్యాలో నువ్వెరుగుదువు. 

నిజానికి నిన్న పంపడం ఉచితం౦ంకాదు, కాని రాజధర్మానుసారం 
ఇప్పుడు నువ్వే వెళ్ళాలి. యుద్ధభూమిలో ఆయుధబలం మాత్రమేచాలదు, 
అవసరానుకూలవఎంఎన వివేచన కావాలి, అది విజయుసాధనకు 
సహకరించాలి, అన్నాడు. 

విన్నాడు ఇంద్రజిత్తు. 

తండ్రికి ప్రదక్షిణం చేశాడు. 

పొంగుతూన్న సముద్రంలా బయలుదేరాడు. 

రథాన్ని అధిరోహించాడు. 

ఆ సమయంలో మృగరోదనాలు బయలుదేరాయి. 

వస్తున్న రథధ్వని, ధనుష్టంకారం విన్న హనుమంతునికి సంతోషం 
కలిగింది. 

ఆ యుద్ధం చూడడానికి నాగ యక్ష సిద్ధులు గగన వీధిలో నిలిచారు. 

హనుమంతుడు తన దేహాన్ని పెంచుతూ సింహనాదం చేశాడు. 

వారుభయులూ సురాసుర (ప్రభు తేజంతో వెలుగుతున్నారు. 
ఇంద్రజిత్తు వాడి మొనలుగల బంగారు రెక్కల బాణాలు వదులుతున్నాడు. 
హనుమంతుడు అవలీలగా తప్పించుకున్నాడు. 

లక్ష్యశుద్ధిగల ఇంద్రజిత్తు విడిచే నిశితశరాలను అనాయాసంగా దూరం 
చేస్తున్నాడు మారుతి. కొంతసేపు గడిచింది. 

హనుమంతుని శక్తి ఎంతటిదో అంతుచిక్కలేదు, ఇంద్రజిత్తుకు. 

రాక్షసపుత్రుని సామర్థ ్రం ఈయనకూ అందలేదు. 

ఒకరికొకరు దుస్సహంగా వున్నారు. 

ఏనాడూ గురి తప్పని తన విలువిద్య వ్యర్థం కావడంతో ఇంద్రజిత్తు 
ఆలోచనలో పడ్డాడు. ఆలోచించి ఆలోచించి, వీడు శస్తాస్తాలతో కడతేరడు 
అని నిశ్చయించి బ్రహ్మాస్త్రం సంధించి విడిచాడు. 


88 

హనుమంతుడు చైతన్య హీనుడై నేలమీదపడి క్షణంలో తెలివిరాగా; 

ఈ రాక్షసుడు నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించాడు. పితావుహుని 
వరప్రభావంవల్ల ఏ అస్త్రవరూ నన్న వధించదం: ఈ అస్త్రబంధాన్ని 
విడిపించుకునే శక్తీలేదు. ఇంద్ర, వాయు, బ్రహ్మలు రక్షిస్తున్నారు, కనక 
భీతిలేదు, అనుకున్నాడు. 

నేను రావణుని దగ్గరకుపోయి మాట్టాడే అవకాశం ఈ విధంగా 
కలిగింది. అని కదలకుండా వృన్న ఆ వానరవీరుని చేరిన రాక్షసులు 
నారచీరలతో, చెట్టనారలతో గట్టిగా బంధించారు. అయినా కదలలేదు. 

చూశాడు రావణి. 

ఎంత మూర్టంగా చరించారు మా వీరులు. 

ఒక అస్త్రం బంధించి వున్నప్పుడు మరో బంధనంచేస్తే ఆ అస్త్రబంధం 
విడిపోతుందని ఎరుగని వారయారు వీరు, అనుకుంటూ నడుస్తున్నాడు. 

రాక్షసులు హనుమంతుని లాక్కుని వెడుతున్నారు. 

(బ్రహ్మాస్త్ర బంధం వదిలినట్టు తెలియ లేదాయనకు. ఉభయులూ 
లంకేశ్వరుని కొలువులో ప్రవేశించారు. బంధిత మత్తేభంలా ఉన్నాడు హనుమ. 

అసలు వీడెవడు? 

ఇక్కడ ఏం పని వీడికి? 

ఎవరి బలం చూసుకుని వచ్చా డిక్కడికి? 

అని రాక్షస ప్రముఖులు ఒకరితో ఒకరు గుసగుస లాడుకుంటున్నారు. 
నరళకండి, నిప్పులో ముండించండి, హాయిగా విరుచుకు తినేయండి, 
అంటున్నారు మరికొందరు. 

రత్న సింహాసనం మీది రావణుడు హనుమంతుని చూశాడు. తేజః 
పరాక్రమాలతో సూర్యకాంతితో ఉన్న రావణుని హనుమంతుడు తిలకించాడు. 

రావణుని కన్నులు ఎర్రబడ్డాయి. 

హనుమంతుని నేత్రాలలో చింతనిప్పులు పుడుతున్నాయి. 

స్వర్ణ నిర్మితమూ ముక్తా జాలావృతమూ అయిన కిరీట శోభిత శీర్ణంతో 
వజ్ర మాణిక్య భూషణాలతో చీని చీనాంబరాలంకృతుడ్దె, రక్తచందన లేపంతో 
అరుణారుణనయానుడ్జె వెలుగుతున్నాడు. నీలగిరి సన్నిభదేహంతో 
తారహారాలంకృత వక్షంతో, బలాక పక్షులతో నిండిన మేఘంలా ఉన్నాడు. 
ఆ బాహువులు అయిదు పడగల పాముల్లా ఉన్నాయి. 


89 

రత్త, స్ఫటిక ఖచితమయిన ఆస్తరణం పరచిన సింహాసనం మీద వున్న 
చక్రవర్తికి ఇరుపార్శ్వాల వింజామరలతో అందగత్తెలున్నారు. 

మంత్రాంగ కుశలులయిన మహాపార్శ స్టా దుర్ధర్క ప్రహస్త నికుంభులు 
ఆయన కిరువంకలా ఆసీనులయారు. మిగిలిన సచివమండలి అటూ యిటూ 
వున్నారు. వారి మధ్య రావణుడు దేవతా పరివృతుడైన ఇంద్రుని వలె ఉన్నాడు. 

స్వర్థ సింహాసనం మీది రావణుడు మేరుగిరిపై నీలమేఘంలా వున్నాడు. 

ఆ రాక్షసేశ్వరుని తిలకించే హనుమంతునికి ఆశ్చర్యం కలిగి: 

అహో రూప మహో ధైర్యం 

అహో సత్త మహో ధృతిః/ 

అహో రొక్షస రొజస్య 

సర్వలక్షణ య్యుక్తతా/ 

య ద్యధర్శో న బలవాన్‌ 

స్యాదయం రాక్ష సేళ్వరః/ 

స్యాదయం సురలోకస్య 

స శక్రస్యావి రక్షీతొ/ 

ఈ రాక్షసేశ్వరుని సౌందర్యం, థైర్యం, శక్తి, బలం ఆళ్చర్యం 
కలిగిస్తున్నాయి. సర్వలక్షణ లక్షితుడైన ఈ ప్రభువు అధర్మానికి ఒడిగట్టకపోతే 
దేవలోకంతో పాటు దేవేంద్రుడు కూడా ఈయనకు పాదాగక్రాంతుడు కావాలి. 

ఈయన చేసే క్రూర ఘాతుకాలు కారణంగా దేవ దానవ గణాలు 
వీనికి భయపడుతున్నాయి. 

ఈ రావణుడు తలచుకుంటే లోకాన్ని జలప్రళయింలో 
ముంచెత్తగలడు, అని ఊహిస్తున్నాడు, హనుమంతుడు. 

48, 49 సర్గలు, 
మీమాంస 

లోక కంటకుడైన రావణుడు హనుమంతుని చూసి: 

ఈ మహాతేజస్వంతుడైన వానరుడు ఎవడై ఉంటాడు, నాడు నేను 
కైలాసాన్ని చలింపజేసిననాడు నన్ను శపించిన నందీశ్వరుడా! 

కాకుంటే- 


90 
బాణాసురుడా! అని అలోచిస్తూ ప్రహస్తుని వైపు తిరిగి: 
వీడెవడో! ఎక్కడనుంచి వచ్చాడో, అశోకవనం ఎందుకు ధ్వంసం 
చేశాడో, రాక్షస జనాన్ని ఎందుకు భయపెట్టాడో! మన వారితో పోరాటానికి 
ఎందుకు తలపడ్డాడో వివరంగా అడుగు, అన్నాడు. 
ప్రహస్తుడు: ఓ వానరా! నువ్వు భయపడకుండా నిజం చెప్పు. సత్యం పలికితే 
నీకు విముక్తి లభిస్తుంది. 
దేవేంద్రుని దూతగా వచ్చావా! యమ, వరుణ, కుబేరులలో 
ఎవరయినా చారకృత్యానికి పంపారా! విజయకాంక్షతో విష్ణువే పంసించాడా? 
ఆకారంలో వానరత్వం వున్నా నీ తేజస్సు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. 
ఈ లంకా నగరంలో ఎందుకు అడుగుపెట్టావో, నిజం చెపితే 
నిన్ను విడిచిపెడతాం, లేదా నీ ప్రాణాలు దక్కవు, అన్నాడు. 
హనువు: ఇంద్ర, యమ, వరుణ, కుబేరులతో నాకు ఏ సంబంధమూ 
లేదు. విష్ణు పేరణతోనేను రాలేదు. నేను వానరుడను. ఆ వానర 
ప్రకృతితోనే ఇలా వచ్చాను. మీ రాజును దర్శించే కోరికతో ఈ 
వనం ధ్వంసం చేశాను. బలవంతులైన మీ రాక్షసులు నన్ను 
ఎదుర్కోబోతే ప్రాణరక్ష ణార్థం వారితో యుద్ధం చేశాను. దేవ, 
దానవులు నన్ను బంధించలేరు. శస్తాస్తాలు నన్ను బాధించవు. 
అది నాకు పితావంహుడిచ్చిన వరం. మీ వంహారాజును 
చూడాలనే కోరికతో నేను బంధితుడనైనట్టు నటించి ఇలా 
వచ్చాను, అని రావణుని వైపు తిరిగి: 
లంకేశ్వరా! సుగ్రీవ సందేశంతో నీ దగ్గరకు వచ్చాను. ఆయన 
సోదరట్రేవుతో నీ కుశలం అడగవున్నాడు. ఆయన చెప్పిన మూటలు 
సావధానంగా వింటే ఇహపరాలలో నీకు శ్రేయస్సు కలుగుతుంది. 


సందేశం 
మా ప్రభువు ఏమన్నాడో వినిపిస్తాను. 
రథ, గజ తురగ పదాతి బల సంపన్నుడు దశరథ మహారాజు. 
ఆయన లోక ప్రజ లందరినీ పితృవాత్సల్యంతో చూసుకునేవాడు. 


ఇంద్రునితో సమమయిన తేజస్సు కల ఆ మహారాజు ఆజ్ఞానుసారం ఆయన 
పెద్దకొడుకు దండకారణ్యానికి వచ్చాడు. 


91 

ధర్మవర్తనుడూ, తీవ్ర బలపరా[క్రవు సంపన్నుడూ, అయిన ఆ 
రామచంద్రుని వెంట తమ్ముడు లక్ష్మణుడూ, భార్య సీత వచ్చారు. 

జనకరాజపుత్రి, పతివ్రత అయిన ఆ సీత ఒకనాడు దండకారణ్యంలో 
కనిపించలేదు. ఆమెను అన్వేషిస్తూ ఆ రాకుమారులు కిష్కింధచేరి బుశ్యమూక 
పర్వతం మీద సుగ్రీవుని కలిశారు. సీతాన్వేషణ భారం వహించాడు మా 
ప్రభువు. 

వానర రాజ్యం సుగ్రీవునకు ధారవోశాడు రాముడు. 

మా కపిలోక ప్రభువు మహావీరుడు వాలి. 

నువ్వెరుగని వాడుకాదు వాలి, 

అటువంటి యోధుని ఒకే ఒక్క బాణంతో నేల కూల్చాడు రాముడు. 

ఆడిన వూట ప్రకారం వానరసేనలనం నాలుగు దిక్కులకూ 
పంపించాడు సుగ్రీవుడు. 

మా వానర యోధులలో కొందరు వెనతేయులు, మరికొందరు 
వాయుదేవసములు, అందరూ తీవ్రగమనం కలవారే. 

వారిలో నేను వాయువునకు బెరసుడనయిన హనువుంతుడను. 
నూరుయోజనాల సముద్రం దాటి లంకలో సీతాదేవిని చూశాను. 

నిన్న చూశాను. నువ్వు కూడా ధర్మం ఎరిగినవాడవు తపస్వివి. 
ప్రాజ్జుడవు. అటువంటి నీకు పరభార్యాపహరణం ఉచితంకాదు. నీ వంటి 
ధీమంతులు ధర్మాన్ని అతిక్రమించి ప్రమాదాలు కొని తెచ్చుకోరు. 

రామ లక్ష్మణులు ధనుర్బాణధరులై నిలబడితే దేవాసురులు వారికి 
ఎదురు నిలవలేరు. రాముని మనసుకు కష్టం కలిగించిన వాడెవడూ సుఖంగా 
ఊపిరి తీసుకోలేడు. 

ఈ విషయాన్ని విస్మరించకుండా తికాలహితవలటూా, ధ ర్మా్భ 
సంయుతవలూ అయిన నా వూట విని ఆయున భార్యను ఆయనకు 
అప్పగించు. ఆయనెవరనుకుంటున్నావో! మానవరూపం ధరించిన దైవం. 

ఇక- 

నేను సీత జాడ తెలుసుకున్నాను. 

మిగిలిన పని అవలీలగా సాగిస్తాడాయన. 

నువ్వు సీతను అపహరించడం అంటే అయిదు పడగల పాముతో 
చెలగాటవేం. విషాన్ని తిని బ్రతికే వాడుండడు కదా! అలానే సీతను 
అపహరించడమూ. 


92 

తీవ్ర సాధనతో తపస్సు చేసినవాడవు, ధర్మపరుడవు. 

కనక నీ ప్రాణాలు తీయడం అంత న్యాయం కాదు. 

దేవాసురులకు నిన్న చంపడం సాధ్యంకాదు కానివూనవుడైన 
రాముడు వానరుడయిన సుగ్రీవుడు వస్తున్నారు. అధర్మం మీద ధర్మం 
విజయం సాధించి తీరుతుంది. 

నిన్నటివరకూ నువ్వు ధర్మకర్మల ఫలం అనుభవించావు. ఇప్పుడీ 
సీత్రాపహరణమనే అధర్మ ఫలాన్ని అనుభవించే సమయం ఆసన్నమయింది. 

జనస్థాన వధం బుద్ధ్వా 

బుద్దా వాలి వధం తథా! 

రామ సుగ్రీవ సఖ్యం చ 

బుద్ధ శ్రస్య హిత మాత్మనః/ 

జనస్థానంలో నీ యోధులందరూ రాముని చేతులలో నేల కూలిన 
విషయం విన్నావు. 

మహావీరుడైన వాలి మరణించిన వార్త విన్నావు. 

రావు సుగ్రీవ వైత్రి తెలిసింది. ఇప్పు డింక నీ శ్రేయోమార్గం 
తెలుసుకోవాలి. 

ఇంత చెప్పడం దేనికంటావేమో! 

నేనే నీ లంకా నగరాన్ని సర్వనాశనం చెయ్యగలను, కాని రాముడి కది 
అభిమతం కాదు. 

సీత్రాపహరణం చేసిన వానిని తనే స్వయంగా హతమారుస్తానని శపథం 
చేశాడు. ఆయన మాట తప్పనివాడు. 

పయిగా సీతాదేవి ఎవరో నీకు తెలిసినట్లు లేదు. 

సర్వ లంకా నాశన రూపిణి అయిన కాళరాత్రి అవిడ. 

కాలపాశాన్ని అవిడ రూపంలో నీ మెడకు తగిలించుకున్నావు. 

రామ క్రోధాగ్ని 


ఈ రెండూ నీ లంకను సర్వనాశనం చేస్తూంటే చూడక తప్పదు నీకు. 
నామాట విను. 


నీ సఛివ, సామంత, బంధు మిత్రకోటిని రామ బాణాగ్నికి ఇంధనం 
చెయ్యకు. 


93 

ఈ సర్వభూతాలనూ ఉపసంహరించి వంళ్ళీ యుథాపూర్వం 
సృష్టించగలవాడు రాముడు. 

విష్ణు సమ పరాశక్రముడైన రాముని ఎదుట నిలవగలవాడు లేడు. 

చతుర్ముఖుడు, త్రినేత్రుడు, సహఫస్రాక్షుడు వీరెవరూ రాముని 
ముందు నిలవరు. ఆయన తలచుకుంటే వీరెవ్వరూ అభయంకూడా 
యివ్వలేరు, అన్నాడు. 

50, 51 సర్గలు. 

విభీషణుడు 


హనుమంతుని మాటలు వినే రావణుని క్రోధం అంచులు దాటింది. 

ఈ వానరునికి శిరళ్ళేదం చేయండి, అన్నాడు. 

అది విని విభీషణుడు: 

రాక్షసేశ్వరా! ఆవేశాన్ని విడిచి క్షవూ హృదయంతో ఈ విషయం 
పరిశీలించాలి. విచక్షణకల ప్రభువులు దూతకు శిరళ్ళేదం చెయ్యరు. అది 
రాజనీతి విరుద్ధం. లోకం దానిని గర్హిస్తుంది. 

నువ్వు ధర్మవిదుడవు. ముఖ్యంగా రాజనీతి నీకు కరతలామలకం. 
వుంచి చెడ్డలు ఒకరు నీకు చెప్పనవసరవు లేదు. నీ అంతటి వాడే 
రోషావేశాలకు లోబడితే ఇక విద్యా ప్రయోజనం ఏమిటి? సర్వశత్రు సంహార 
సమర్భుడవైన నువ్వు దూతను తగు రీతిని దండించాలే కాని ఇలా శిక్షించరాదు; 
అని చెపుతూంటే రావణుడు: 

విభిషణా! పాపులను వధించడం పాపం కాదు. వీడు చేసిన పాపాలకు 
ప్రాయశ్చిత్తం శిరళ్ళేదమే అన్నాడు. 

లంకేశ్వరా! ధర్మార్థ యుక్తంగా చెపుతూన్న నా మాటను ప్రశాంత 
చిత్తంతో ఆలకించు. యుద్ధాలలో కూడా దూతను వధించరాదని పెద్దలు 
చెప్పారు. వీడు బాగా విర్రవీగుతున్న శత్రువని నేనూ అంగీకరిస్తాను. వీడు 
మనకు చాలా నష్టం కలిగించి, ఎంతో అపకారం చేశాడు. అయినా వీడు 
దూత. 

కొరడాతో కొట్టడం. 

బుర్ర గొరిగించడం. 


కాలో, చెయ్యో విరిచేయడం - ఇవీ దూతకు విధించే శిక్షలు, అంతే 
తప్ప దూతను వధించినట్టు మనం వినలేదు, ఎప్పుడూ. 


94 

యుక్తా యుక్లొ లెరిగి, వినీతుడవుగా ప్రఖ్యాతి పొందిన నువ్వే 
ఆవేశానికి లొంగితే ఏం కావాలి. నిగ్రహం వివేక లక్షణం. ధర్మనిర్ణయంలో 
నిన్న మించినవారులేరు. శాస్త్ర జ్ఞానంతో లోక వ్యవహారం ఎరిగిన 
ధీముంతుడవు. 

నీ పరాక్రమం దేవాసురుల తల వంచింది. 

ఇంకొక్కమాట- 

ఈ వానరుని చంపి మనం సాధించగలిగింది లేదు. వీడి ప్రభువును 
పట్టి చంపాలి. ఇప్పుడు వీనిని చంపితే ఈ విశాల సముద్రం దాటి మరొక 
చారుడు వచ్చే అవకాశం కనపడదు. 

వీడు తిరిగి వెడితే తప్ప ఆ వూనవ వానర ప్రభువులు లంకకు 
యుద్దానికి రాలేరు. 

పరాక్రమం, ఉత్సాహం, ధైర్యం కల నీకు యుద్ధ ప్రీతులయిన 
అనుచరులు కోట్ల సంఖ్యలో వున్నారు. వారిలో కొందరుపోయి ఆ మానవుడికి 
నీ శక్తి ఏమిటో వివరిస్తారు. మిగిలిన వ్యవహారం అప్పుడు తేలుతుంది. 
అందుచేత ఈ వానరుని సంహరించకుండా విడిచిపెట్టాలి, అన్నాడు. 

విన్నాడు రావణుడు. 

దేశ కాల యుక్తంగా కనపడింది, విభీషణుని మాట. 

నువ్వు చెప్పినట్లు దూతవధ నింద్యవేం. వీడికి శిక్ష వెయ్యాలి. 
వానరులకు తోక చాలా యిష్టమయినది, అది తగులబెట్టండి. అప్పుడు వీడి 
వికారాక్ళృతి చూసి వీడి బంధుమిత్రులు ఆనందిస్తారు. తోక అంటించి 
శృంగాటకాలలో నిలబెట్టండి, అని ఆజ్ఞాపించాడు. 

అది విన్న క్షణంలో రాక్షసులు తమ తమ గృహాలలోని పాతగుడ్డలు 
తెచ్చి హనుమంతుని వాలానికి చుట్టడం ఆరంభించారు. హనుమంతుడు 
శరీరాన్ని పెంచుతున్నాడు. వారు తాము చుట్టిన గుడ్డలు నూనెతో తడిపి నిప్పు 
అంటించారు. 

లంకలోని ఆబాల గోపాలం హనువుంతునీ చూడడానికి వచ్చి 
సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. 

తోక మండుతోంది. హనుమంతుడు ఆలోచించాడు. 

ఈ లంకలో రాత్రి తిరగడంవల్ల వీరి దుర్గ రక్షణ విధానం తెలియలేదు. 
ఈ శిక్షతో వీరు నగరం అంతా తిప్పి నాకు మేలుచేస్తారు, అని సంతోషించాడు. 

శంఖ, భేరీ ధ్వానాలతో నగరమంతా హనుమంతుని త్రిప్పుతున్నారు. 


85 

“వీడం గూఢచారి అని అరుస్తున్నారు. వీధులన్నీ వేడుకగా 
హనుమంతుని చూచే రాక్షస స్త్రీలతో నిండాయి. 

ఈ వార్త సీతాదేవికి చెప్పి సంతోషించారు, మరికొందరు స్త్రీలు. వింటూనే 
సీతాదేవి మనసా అగ్నిహోత్రుని ప్రార్థించింది. 

యద్యన్తి పతి శుశ్రూషా 

యద్యన్తి చరితం తపః/ 

యదివా స్త్యేళ పత్నీత్తం 

శీతో భవ హనూమతః// 

పతిశుశ్రూషలో, తపస్సులో నేను సాధించిన ఫలం, ఆయన ఏకపత్నీ 
చతఫలం, హనుమంతునికి చల్లదనం కలిగించాలి. అగ్ని బాధించరాదు. 
ధీమంతుడైన రామునికి నామీద దయ ఉంటే, నా అదృష్టలేశం ఏమయినా 
మిగిలితే, నా మనస్సు సత్వరం రామ సమాగమకాంక్షతో ఉన్నదని ఆయన 
(గ్రహిస్తే సుగ్రీవుడు సత్య ప్రతిజ్ఞుడై నన్ను ఉద్ధరించే సంకల్పంతో ఉంటే 
అగ్నిజ్వాలలు హనువుంతునికి వలయ పవనాలు కావాలి, అని 
అనుకుంటున్నది. 

ఆ ప్రార్థన ఆలకించి అగ్నిహోత్రుడు ముంగళప్రదంగా ప్రదక్షిణం 
చేశాడు. వాయువు సైతం చల్లగా కదలి సీతాదేవికి సంతోషం కలిగించాడు. 

కణకణలాడుతూ శిఖలు లేచే అగ్ని చల్లగా సోకుతూ మారుతికి 
ఆశ్చర్యం కలిగించింది. 

వాలాగ్రం మీద మరీ చల్లగా ఉన్నది. 

నిన్న సముద్రం దాటుతూంటే మైనాకుడు సాయపడటానికి వచ్చాడు, 
వాడే అలా వచ్చినపుడు రామకార్యార్థినైన నాయందు అగ్ని అనుగ్రహం 
చూపకుండా ఉంటాడా! 

రాముని తేజస్సు, సీతాదేవి సౌశీల్యం, నా తండ్రి వాయువుతో ఉన్న 
సఖ్యం - ఈ కారణాలచేత అగ్నిహోత్రుడు నన్ను అనుగ్రహించి ఉండాలి, 
అని భావించి సింహగర్జన చేసి ఒక్క గంతులో నగరద్వారానికి ఎగిరాడు. 

దేహాన్ని సంకుచితం చేశాడు. 

అంతతో ఆయనకు కట్టిన త్రాళ్ళన్నీ జారిపోయాయి. మళ్ళీ పర్వత 
ముంత పెంచాడు దేహాన్ని, ద్వారానికున్న దూలంలాగి ద్వారపాలకులను 
నేలకూల్చాడు. 

ర్‌ 


96 
ఒక్కసారి లంకానగరం అంతా కలయచూశాడు. 
అగ్ని శిఖలతో నిండిన లాంగూలంతో హనువుంతుడు ఆదిత్య 
మండలంలా కనిపిస్తున్నాడు. 


అంకా దహనం 

ఆలోచించాడు హనుమంతుడు. 

ఈ వనం విధ్వంసం చేశాను. 

రాక్షసయోధులు కొందరు నేలకూలారు. 

ఇంక ఈ దుర్గం కూడా ధ్వంసం చేస్తే నేను వచ్చిన పని పూర్తి అవుతుంది. 

అగ్నిహోత్రునికి తృప్తి కలిగేలా రాక్షస భవనాలు దహిస్తాను, అనుకుని 
ఒక్క అంగలో సేనాపతి ప్రహస్తుని భవనం నలువలూలలా అంటించి, 
మహాపార్శ్వ, వజ్రదంషస్ట్ర శుక్క సారణ, జంబుమాలి, ఇంద్రజిత్తు రళ్ళికేతు, 
మకరాక్ష, కుంభకర్ణ, కుంభ, నికుంభాది మహావీరుల భవనాలన్నీ అగ్నికి 
అహుతి చేశాడు. 

విభీషణ సౌధం ఒక్కటే విడిచిపెట్టాడు. 

రావణభవనం ముట్టించి ప్రళభయవేళ మేఘపంక్తులు ఊరిమినట్లు 
గర్జించాడు. 

ఆయన నిప్పు ముట్టిస్తుంటే వాయువు తీవ్ర వేగంతో చలిస్తున్నాడు. 
దానితో అగ్ని మరింతగా మండడం ఆరంభించాడు. లంక అంతా అగ్ని జ్వాలలే, 
పెటపెట ధ్వనులతో మహాభవనాలు నేల కూలుతున్నాయి. ఆర్తనాదాలతో 
రాక్షసులు వీధులలో పడ్డారు. పుణ్యక్షయుం కాగా భూమికి జారే 
సిద్ధసొధాలవలె వున్నాయవి. 

పసిపిల్లలకు పాలిస్తూన్న తల్లులు తమ బిడ్డలను గట్టిగా పట్టుకుని 
వీధులవెంట పరుగులు తీస్తున్నారు. సౌధాగ్రాలమీది స్త్రీలు తమ బట్టల 
మంటలవేడి భరించలేక క్రిందికి దూకుతున్నారు. వేడికి కరిగి రత్న మాణిక్యాలు 
ప్రవహిస్తున్నాయి. 

క్పువి తృించక సంకొళాః 

క్తబిజ్‌ శాల్తులీ సన్నిభాః 

క్పూచిత్‌ కముంకుము సంకొళా 

శిఖా వహ్నేళ్ళ కొనిరే/ 


97 

ఆ మంటలు 

ఒకచోట నిండుగా విరిసిన మోదుగుపూలవలఠె, మరొకచోట బూరుగు 
పుష్పాలవలె, ఇంకొకచోట కుంకుమ కాంతితో వున్నాయి. 

త్రిపుర దాహదృశ్యం గోచరించింది లంకాదహనవేళ. వాయు ప్రేరితమైన 
అగ్నిజ్వాలలు వలయాలు తిరుగుంతంన్నాంయి. రాక్షసుల దేహాలే 
ఆజ్యధారలుగా అగ్ని మండుతున్నది. మంటలు ఆకాశ్లం అంటుతున్నాయి. 
మండి మండి ఆరిన భవనాల నుండి ధూమం వల్ల కలువల తోరణంలా వున్నది. 
లంక అంతా ఆర్హనాదాలతో నిండింది. 

వీడు వానరుడు కాడు. 

వజ్రపాణియో, త్రినేత్రుడో, యముడో, వరుణుడో, రుద్రుడో, సూర్య, 
కుబేర చంద్ర అగ్నులలో ఎవడో ఈ రూపంతో వచ్చి వుండాలి. కాకుంటే 
సాక్షాత్తూ చతుర్ముఖ ప్రజాపతికి కలిగిన ఆగ్రహం వానర రూపంతో లంకా 
నాళనానికి దిగి ఉంటుంది. లేకపోతే వైష్ణవతేజం అవతరించి వృండాలి 
అనుకున్నారు రాక్షసులు. 

లంక అంతా అంటించి హనువుంతుడు త్రికూటగిరి శిఖరంమీద 
సింహంలా కూర్చున్నాడు. ఒక్కసారి రాముని స్మరించాడు. 

హనుమంతుని ఈ అద్భుత కార్యం తిలకించిన దేవ, గంధర్వ, సిద్ధ, 
సాధ్య గణాలు హర్షంతో అభినందించాయి. 

52, 53, 64 సర్గలు. 


ఆశ్చర్యం 

క్రుద్ధః పొపం న కుర్వొత్మః 

క్రుద్గో హన్యా ద్గురూ నపి/ 

క్రుద్ధః ప్రరుషయా వాచా 

నరః సాధూ నధిక్షీపేడ్‌/ 

లంక ముట్టించి హనుమంతుడు సముద్రతీరం చేరి నీటిలో తోక 
తడుపుకుంటూ మంటలలో మాడే లంకా నగరాన్ని చూస్తున్నాడు. 

ఒక వంక భయం, మరొకవంక అసహ్యం కలిగాయి. ఈ అకార్యం 
ఎందుకు చేశాను. ఆగ్రహం కలిగితే దానిని వివేకంతో అణచిపెట్టాలేకాని 
యయంత' అఘాయిత్యం చెయ్యడవూ! కోపాన్ని నిగ్రహించుకోగలవారే 
ధీవమంతులు. 


98 

కోపంలో చెయ్యని పాపం వుండదు. గురుహత్య, సజ్జనహింస వంటి 
పనులు కోపిష్టి అనాయాసంగా సాగిస్తాడు. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా 
వాడికి తెలియదు. అందుచేతనే పాముకుబుసం విడిచేటట్టు "ధీమంతులు 
క్రోధాన్ని విసర్జించాలి. 

దుర్చుద్ధుడనైై లజ్జా విహీనతతో ఈ దహనకాండ సాగించాను. సీతాదేవి 
ఏమవుతుందో అనే ఆలోచనే లేదు నాకు. ఇప్పుడింక ఏం చెయ్యను. స్వామి 
ద్రోహం జరిగిపోయింది. 

ఈ లంకాదహనంతో సీతాదేవికూడా తగుల బడివుంటే ఏం కావాలి? 
నా సర్వ ప్రయత్నం వ్యర్థం. రావణుడిమీద ఆగ్రహంతో సర్వనాశనం 
చేసుకున్నాను. 

ఇప్పుడింక నేను అగ్నిగుండంలో దూకాలి. మహాసాగర బడబాగ్నికి 
ఆహుతి కావాలి. లేదా సముద్రంలో తిమింగలాలకు ఆహారం అవుతాను. 

సుగ్రీవుని సమ్ముఖానికి ఎలా వెళ్ళగలను? రావు లక్ష్మణులను 
చూడగలనా ఈ దశలో. ఈ లంకాదహనంతో ముల్లోకాలూ కపి ప్రకృతిని 
పరిహసించి తీరతాయి. రాజసంతో ఎంత దారుణానికి ఒడిగట్టాను. 

సీత వురణించిందని వినగానే రావ లక్ష్మణులు ప్రాణం 
విడిచిపెడతారు. అది చూచిన సుగ్రీవుడు బంధుకోటితో ప్రాణత్యాగం చేస్తాడు. 
అయోధ్యలో భరత శతృఘ్నులు మాత్రం జీవిస్తారా! 

కోపం కారణంగా యింతపని చేసిన అదృష్టహీనుబ్ని, అని చింతించే, 
హనుమంతునికి కొన్ని శుభశకునాలు గోచరించగా: 

మాంగళ్యదేవతయైన సీతను అగ్ని దహించదు. ఆవిడే అగ్ని రూపిణి. 
అగ్నిని అగ్ని బాధిస్తుందా! రాముని భార్యను, పతివ్రతా శిరోమణిని అగ్ని 
దరిజేరలేదు. 

సీతా రాముల ప్రభావంచేత కాకపోతే అగ్ని నా లాంగులాన్ని మండించి 
నన్ను భాధించకుండా వుంటుందా! నా తోకను తగలబెట్టని అగ్ని సీతపై 
ప్రసరిస్తుందా! 

అవసరవుయితే జానకీదేవియే అగ్నిని దహిస్తుంది, కాని అగ్నికి 
ఆవిడను దహించే శక్తిలేదు, అనుకుంటూండగా, గగన చారులయిన 
చొరణులు: 

పిహో! హనువంంతుడెంత భయంకర కృత్యం సాధించాడు. 
సర్వ్యలంకానగరం భస్మమ్చై ఆర్తనాదాలతో వున్నా జానకీదేవి అచంచలంగ్గా 
అశోకవనంలో యథాపూర్వం వున్నది. 


రం 

ఆ మాటలు విన్నాడు. అతని హృదయం సంతోషతరంగిత మయింది. 
అయినా ఒక్కమారు తన కంటితో ఆమెను చూసి వెళ్ళాలని నిశ్చయించుకుని 
శింశుపా వృక్షం చేరి, ఆ ఛాయలో వసివాడకుండా వున్న సీతను చూసి: 

అమ్మా! నేను అదృష్టవంతుడను, అని చేతులు జోడించాడు. 

నాయనా! ఇంత సాహసం నీకే సాధ్యం. సత్కీర్షిని సాధించే బల 
పరాశ్రమూలు నీకే ఉన్నాయి. ఒక్క విషయం, మరచిపోకు. రామచంద్రుడు 
లంకానగరాన్ని తన బాణాలతో చీకాకు పరచి నన్ను తీసుకువెళ్ళడం మంచిది. 
ఏది ఎలా చెయ్యాలనేది ఆయనకు మనం చెప్పనవసరంలేదు,అని జానకీదేవి 
అనగా హనుమంతుడు: 

అమ్మా! త్వరలోనే రామచంద్రుడు వానర భల్లూక సేనా సమేతం వచ్చి 
అఖిల శత్రునాశనం చేసి నీ మనస్సుకి ఆనందం కలిగిస్తాడు! ఇక నాకు 
సెలవవ్మూ అని బయులుదేరి సవు[ద్రతీరాన వృన్న అరిష్ట పర్వతం 
అధిరోహించాడు. 

మహోన్నతమైన ఆ గిరి శిఖరాల మీద మేఘాలు ఉత్తరీయాలవలె 
వృన్నాయి. రాళ్ళవీద సూర్యకిరణాలు పడి కనులు మిలమిల 
లాడిస్తున్నట్టుంది. సెలయేటి మంద్రధ్వనులు వేదగానాన్ని తలపించాయి. 
ఆకాశాని కెదిగిన దేవదారు వృక్షాలు పర్వతుడు మహామహులు పైకెత్తినట్లు 
న్నాయి. గొలికి వూగిసలాడే రెల్లుతోటలతో అది కంపిస్తున్నట్టుంది. 
వాయుపూరితవములయి వెదురువనాలు నిర్విరావుంగా కూజిస్తున్నాయి. 
మహాసర్పాల వూపిరి పర్వతం విడిచే నిట్టూర్సులా, మంచునిండిన గండశిలలు 
ధ్యానసమాధులలో మునులవలె వున్నాయి. 

వివిధ వర్ణశోభిత సుమరాజితో తరువులు. 

ఆ పరిసరాలలో మహర్షి, యక్ష కిన్నర, గంధర్వులు. 

సింహాలలో గుహలు. 

శార్జూలాల విహారాలు. 

ఆ పర్వతం ఎక్కి ఒక్కమారు కలయజూసి దేహం పెంచి, కుప్పించి, 
గగనవీధికి లేచాడు. 

,ఆ పాదతొడనానికి పర్వతం, ముక్కముక్క లయింది. పిడుగుపడి 
మోడువారి నట్టయాయి మహావృక్షాలు. విరిగిపడే గుహలలో సింహాల గర్జనలు 
దిక్కులు దద్దరిల్ల జేశాయి. 


100 

ఆ కొండమీది విద్యాధర స్రీలు భయఖభీతలై జారిన వస్త్రాలతో చెదరిన 
అలంకారాలతో గగన మార్గానికి లేచారు. 

కాకోల విషసర్పాలు తలలు చుట్టుకుని, నడంవలులు విరిగి 
మరణించాయి. అంత ఎత్తయిన కొండ హనుమంతుని పాదపీడనంతో 
పాతాళానికి దిగి, అక్కడ ఒక కొండ వుండేదని గుర్తులేకుండా పోయింది. గగన 
వీధిని బయలుదేరాడు హనుమంతుడు. 
మిత్రసమాగమం 

ఆకాశ సముద్రంలో- 

చంద్రుడే కలువ 

సూర్యుడు నీటి కోడి. 

పుష్యమీ, శ్రవణ నక్షత్రాలు హంసలు. 

పునర్వసు మహా మీనం. 

అంగారకుడు మొసలి. 

స్వాతీ నక్షత్రం హంసపథం. 

ఐరావతం ద్వీపం. 

మేఘాలే శైవలిని. 

చంద్రకిరణాలు వాయు విచలిత తరంగాలు. 

పద్మాలు, నాగ యక్ష, గంధర్వులు. 

అటువంటి సాగరాకాళాన్ని వేగగవున నౌకతో దాటుతున్నాడు, 
హనుమంతుడు. 

సూర్య, చంద్ర, తారావముండలాలను మ్రింగుతున్నాడా అన్నట్టు 
సాగుతున్నాడు. మేఘమండలాలను లాక్కుంటూ వెడుతున్నాడు. 

ఒక్కసారి వాటిలో దూరి, మరొకసారి పైకివచ్చి దోబూచులాడుతున్నాడు. 
మబ్బుల మూటున - ధవళ వస్త్రధారి హనుమంతుడు - చంద్రుని వలె 
వున్నాడు. 

గరుత్మంతునివలె గోచరిస్తున్నాడు. 

దారిలో మైనాకగిరిశిఖరాన్ని హస్తస్పర్శతో ఆనందింపజేసి ముందుకు 
సాగి మహేంద్రగిరిని సుదూరాన చూచి సింహనాదం చేశాడు. దీ వాలాన్ని 
ఆడిస్తూ ఆనందంతో చేసిన ఆ మహాధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. అకాశం 
(బ్రద్ధలవుతుందా అన్నట్టుంది అ ధ్వని. 


101 


ఈవలి ఒడ్డున వున్న వానరవీరులు ఆ మహాగర్జన విని, అది ఏమా 
అని ఎదురు చూస్తున్నారు. వారిలో వృద్ధుడైన జాంబవంతుడు వారందరినీ 
దగ్గరగా చేర బిలిచి: 
నాయనా! విన్నారా! ఆ గర్జ! కార్యసాధకుడు కాకపోతే అలా గర్జించలేడు. 
నిస్సంశయంగా మనవాడు విజయం సాధించి వస్తున్నాడన్నాడు. 
పరమ సంతోషంతో వారందరూ పర్వతశిఖరాల మీద, చెట్ల చివరి 
కొమ్మల మీద గంతులు వేస్తూ హనుమంతుని రాకకోసం నిరీక్షిస్తున్నారు. 
మేఘం మీద మేఘం వస్తున్నట్టు దిగే హనుమంతునికి దోసిలి ఒగ్గి 
నిలిచారు. 
హనుమంతడు మహేంద్రగిరిమీద రెక్కలు లేని పర్వతంలా దిగాడు. 
అందరూ హనుమంతుని చుట్టూ చేరారు. 
అనాయాసంగా అంత ప్రయాణం చేసి వచ్చిన హనుమకు వారందరూ 
దుంపలూ, పళ్ళూ కానుక లర్చించారు. 
వృద్దుడయిన జాంబవంతునికి, యువరాజయిన అంగదునికి 
అభివాదం చేశాడు. చేసూనే: 
ఆలోచించాడు; హనుమంతుడు. 
ల్‌ చూశాను సీతను, అని- 
సస్త్రీజన మధ్యంలో, ఏకవేణితో, ఉపవాస కృశీభూతదేహంతో, 
రామ స. కంతో మలినవస్త్రంతో ఉన్నది, అన్నాడు. 
చూశాను అనేవూట అవృతప్రాయంగా విని వారందరూ సింహ 
నాదాలళో, కిల కిలా రావాలతో, ఉరుములతో, తోకలు పొడుగుచేస్తూ 
పైకెత్తుతూ. నేలమీద తొడిస్తూ, గిరిశిఖరాలకు దూకుతూ, చెట్లమీదికే 
వగురుతున్నారు.' 
అంగదుడు: హనుమా! నీ వల్ల మా అందరి ప్రాణాలూ నిలిచాయి. ఇప్పుడు 
మనం రామ దర్సీనం చెయ్యగలం. నీ పరాక్రమ, ధైర్య, ప్రభు 
భక్తులు ప్రశంస; యాలు. నీ అదృష్టం వల్ల నువ్వు జానకిని 
చూడగలిగావు. సీత్రా వియోగ దుఃఖం రామునికి ఉండదు, 
అంటూండగా మిగిలిన వారందరూ హనుమంతుని యాత్రా 
విశేషాలు వినడానికి చుట్టూ చేరి కూర్చున్నారు. ఆ వానరవీర 
మధ్యంలో అంగదుడు దేవ పరివృతుడైన దేవేంద్రుని వలె 
ఉన్నాడు. 
ఆ వానర యోధులతో పర్వత శిఖరం శోభిస్తున్నది. 
56, 57 సర్గలు, 


102 
అన్వేషణ గాథ 


మహేంద్రగిరి మీద అందరూ సుఖాసీను లయారు. 
అప్పుడు జాంబవంతుడు చిరునవ్వుతో హనుమంతుని చూస్తూ; 
నాయనా! సీతాదేవిని ఎలా చూడగలిగావు! [క్రూర రావణుని లంకలో 
అవిడ ఎలా వున్నది? అసలు నువ్వు ఎలా వెళ్ళావు? ఈ వివరాలన్నీ మాకు 
యథాతథం వినిపించు. విన్నాక తరువాయి కథ ఆలోచిద్దాం, అన్నాడు. 
ఆ మాట వినగానే హనుమంతునికి శరీరం పులకించింది. 
సీత్రాదేవికి మనసా నమస్కరించి, కథ ఆరంభించాడు. 
మీ రందరూ చూస్తూండగానే మహేంద్రగిరి మీద బయలుదేరి గగన 
వీధికి లేచాను కదా! సముద్రం మీద వెడుతూండగా నా దారికడ్డుగా ఒక 
సువర్ణగిరి కనిపించింది. అది నాకు అవరోధంగా నిలబడంతున్నదనే 
అనుమానం కలిగి దాన్ని ముక్కలు చేసి తీరాలనుకొని నా వాలంతో కొట్టగా 
దాని శిఖరం వేయి ముక్కలయింది. 
అప్పుడా గిరి: నాయనా! నీ తండ్రి వాయుదేవుడూ నా స్నేహితుడు. నన్ను 
మైనాకుడంటారు. ఈ సముద్రం నా నివాసం. పర్వతాలకు 
రెక్కలుండేవని నువ్వు విని ఉంటావు. వాటితో ఎగురుతూ అవి 
భూత కోటిని నాశనం చేస్తూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో 
వాటి రెక్కలు నరికాడు. అప్పుడు వాయువు సాయపడి నన్ను 
ఈ సముద్రంలో చేర్చాడు. 
ధర్మపరుడయిన రామునికి సాయం చేయడం నా విధి. మీ తండ్రి 
చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నీకు సాయపడాలని ఉంది, అన్నాడు. 
నా ప్రయాణ ప్రాధాన్యం వివరించి వాని సెలవు పొంది బయలుదేరాను. 
తీవ్రవేగుడనై వెడుతూంటే దారిలో నాగమాత సురస అడ్డుపడి 
ఓ వానరా! దేవతలు నిన్ను నాకు ఆహారంగా అనుగ్రహించారు. 
చిరకాలానికి నా ఆకలి తీరుతున్నది, అనగా నేను చేతులు జోడించి: 
అమ్మా: నేను దాశరథియైన రాముని పనిమీద వెడుతున్నాను. భార్య 
సీత్రతో, తం లక్ష్మణునితో ( రాముడు దండకారణ్యానికి రాగా అక్కడ 
దుష్టరావణుడు సీతను అపహరించాడు. రాముని దూతనై నేను సీతాన్వేషణకు 
వెడుతున్నాను. ఆవిడను దర్శించి, ఆ వృత్తాంతం రామునికి నివేదించి వచ్చి 
నేను నీ నోట పడతాను, నన్ను నమ్ము అన్నాను. 


103 

ఆ కామరూపిణి సురస; ఓరీ! నన్ను దాటి వెళ్ళడం ఏ ప్రాణికీ తరం 
కాదు, అంది. 

నేను పది ఆమడలు పెరిగాను. 

సురస అంతకంటే పెద్ద నోరు తెరిచింది. 

ఉత్తర క్షణంలో నేను అంగుష్ట దేహుడనైై ఆమె గర్భంలో ప్రవేశించి 
అంతలోనే ఈవలకు రాగా, నన్ను చూసి నాగమాత: 

వానరా! నాకు సంతోషంగా వుంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. 
నీ సంకల్పం ఫలిస్తుంది. సీత్రా రాములకు సమాగమం కలిగించు, అంది. 

గరుత్మంతునివలే గగనవీధికిఎగిరాను. 

దక్షిణముఖంగా సాగుతున్నాను. 

అంతలో నన్ను క్రిందికి లాగుతున్నట్లనిపించింది ఏదో శక్తి 

క్రిందికి చూశాను. ఏమీ కనబడలేదు. అటూ యిటూ చూశాను. 
ఏ ప్రాణీలేదు. నా వేగం ఆగిపోయి క్రిందికి దిగిపోతున్నాను. బాగా నీటిలోకి 
చూశాను. 

ఆ సాగరంలో భయంకర రూపంతో అట్టహాసంతో ఒక రాక్షసి కనిపించింది. 

ఓ మహాకాయుడా! ఎక్కడికి పోతున్నావు. చిరకాలంగా ఆహారం లేక 
అకలితో బాధపడుతున్నాను. నిన్ను తిని నా బాధ తీర్చుకుంటాను, అంది. 

ఆ-రాక్షసి నోరుకంటె విశాలంగా నా దేహం పెంచాను. అది దాని నోరు 
విశాలం చేస్తున్నది. పెరిగి పెరిగి ఒక్కసారిగా నా శరీరాన్ని సంకోచింపజేసి దాని 
ఉదరంలోకిపోయి గుండె చీల్చి బయటపడ్డాను. పర్వత దేహంతో అది నీటి 
మీద తేలింది. చూసిన చారణులు: 

భయుంకర రూపిణీ అయిన సింహిక హనువుంతుని చేతులలో 
ప్రాణాలు వదిలింది, అనుకుంటూంటే వింటూ సాగి సాగి లంకా నగరపు 
సరిహద్దులో ప్రవేశించాను. 

సూర్యుడు అస్తమిస్తున్నాడు. 

లంకలో దిగాను. 

దిగుతూన్న సమయంలో- 

ప్రళయకాలమేఘంలా ఒక మహారాక్షసి భీకరాట్టహాసంతో నా ఎదుట 
నిలబడింది. దాని శిరోజాలు అగ్ని శిఖలవలె వున్నాయి. అది నన్ను చంపడానికి 
ప్రయత్నించింది. నా ఎడమ పిడికిలి బిగించి ఒక్క పోటు పొడిచాను. 

నేల కూలుతూ: ఓ మహావీరుడా! నేను లంకా నగర అధిష్టానాన్ని. నన్ను 
జయించిన నీకు లంకలో ఎదురులేదు, అని కన్ను మూసింది. 


104 

చీకటి పడింది. నగరంలో అన్వేషణ ప్రారంభించాను. లంక అంతా 
చుట్టబెట్టినా సీత జాడలేదు. విపరీత దుఃఖంతో నగర ప్రాకారంతో సమంగా 
వున్న మరొక సువర్థ ప్రాకారాన్ని చూశాను. అందులో ఉద్యానవనం. దాని 
పేరు అశోకవనం. దానిలో శింశుపావృక్షం మీద కూర్చుని చూడడం మొదలు 
పెట్టాను. ॥ 

ఆ చెట్టు మొదట ఉపనాసంతో కృశించి, ఏకవేణితో దీనవదనంతో భర్శ 
చింతాపరాయణటయ్యై వున్న సీతను చూశాను. 

అమెచుట్టూ వికృతాకారాలతో క్రూరస్వభావంతో రాక్షసీజనం. 

రక్త మాంసాలతో (బ్రతికే పెద్ద పులుల మధ్య ఆడు లేడిలా వుంది. 

ఈ రాక్షస స్త్రీల బాధలు భరించలేక ప్రాణాలు వదిలిపెట్టే దశలో వుండగా 
చూశాను. 

అంతలో రావణ భవనం నుండి అందెల ధ్వనులు అశోక వనముఖంగా 
వస్తున్నట్లు వినిపించింది. 

నేను కొంచెం జంకి ఎవరికీ కనిపించకుండా కొమ్మల చాటున చేరి 
చూస్తున్నాను. 

రావణుడు తన పత్నీ సమూహంతో వచ్చాడు. 

సీత్రాదేవి ఆ రావణుని చూస్తూనే భయంతో ముడి చిపెట్టుకు 
కూర్చుంది. 

గజ గజలాడే ఆమెను చూస్తూ రావణుడు. 

ఓ సుందరీ! ఇంక నీకు రెండు మాసాలు గడువుంది. ఈ లోపున నీ 
మనసు నాపై మరలదో నీ రక్తం త్రాగక తప్పదు, అని గర్జించాడు. 

సీత: రాక్షసాధమా! అమిత తేజశ్ళాలి రాముడు నా భర్త. ప్రఖ్యాత 
మయిన ఇక్ష్వాకుల ఇంటి కోడలిని. అటువంటి నన్ను నోటికి వచ్చినట్లు 
ఆడుతున్న నీ నాలుక ఊడి నేలపడకుండా ఉన్నదే! 

నాడు పర్ణశాలలో ఆయన లేనప్పుడు వచ్చావు కనక ఇంకా బ్రతికి 
వున్నావు. అయన కొలువులో సేవకత్వం కూడా నీకు దొరకదు. ఆయన 
అజేయుడు. అని క్రోధంతో మాట్టాడుతూంటే రావణుడు కన్నుల నిప్పులు 
కురుస్తూ పిడికిలి బిగించి ఆవెను సంహరించబోగా అక్కడి నారీజనం 
హా హా రవాలు చేశారు. 

వారి మధ్యనున్న మండోదరి వచ్చి వారించి: 

నీకు ఈ సీత దేనికి! దేవ గంధర్వ యక్ష కాంత లెందరు లేరు నీ 
అంతఃపురంలో. 


105 


వారితో హాయిగా భోగా లనుభవించు, అని తీసుకువెళ్ళింది. వాడు 
వెళ్ళాడు. 

ఇక్కడి రాక్షస స్త్రీలు పరిపరి విధాల వినరాని మూటలతో సీతను 
హింసిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే నిద్రనుంచి లేచి త్రిజట వారందరినీ 
చేర బిలిచి: 

ఓసీ! మీ కాలం మూడింది. ఈ సీతను ఎవరూ ఏమీ చెయ్యలేరు. 
మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈ బాల జనక రాజపుత్రి, 
దశరథుని కోడలు, మహాపతివ్రత. 

ఇప్పుడే నాకు కల వచ్చింది. 

ఈవెం భర్త లంకకువచ్చి రాక్షసులను ఓడించాడు. ఆయనను 
విజయలక్ష్మి వరించింది. ఈ సమయంలో వచ్చిన కల నిజమయి తీరుతుంది. 
కనుక మనం ఇప్పుడే ఈమెను ప్రార్థించి ప్రాణభిక్ష కోరుకోవాలి, అనగానే 
అందరూ ఆమె పాదాలమీద పడ్డారు. 

మీ మాట నిజమే అయితే మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను, 
అంది సీత. 

అప్పుడే నేను పరాక్రవు౦ం ప్రదర్శించి వారికి ప్రాయశ్చిత్తం 
చెయ్యాలనుకున్నాను. కాని బాగా ఆలోచిస్తే అది వుచితం అనిపించలేదు. " 

అప్పుడు ప్రశాంత సమయంలో ఇక్ష్వాకు వంశకీర్తనంతో ప్రసంగం 
ప్రారంభించాను. 

నా మాటలు వింటూ సీతాదేవి కన్నీరు విడుస్తూ: 

ఓ వానరోత్తమా! నువ్వెవరవు? ఇక్కడకు నిన్నెవరు పంపారు? రామునితో 
నీకెలా స్నేహమయింది? అని అడిగింది. 

అప్పుడు నేను: 

అవర్మా! బలశాలివటైన వానరేశ్వరుడంు సుగ్రీవుడు. నేనాయున 
భృత్యుడను. నీ భర్త రామచంద్రుని ఆదేశానుసారం వచ్చానిక్కడికి. ఇదిగో 
ఈ ఉంగరం ఆనవాలుగా యిచ్చాడు. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను, 
నీ అభిమతమయితే వారి దగ్గరకు నిన్ను తీసుకువెడతాను అన్నాను. 
జానకి: నాయనా! ఆయన స్వయంగా వచ్చి రావణ సంహారం చేసి నన్ను 

- తీసుకువెళ్ళాలి. అప్పుడు నేను; అమ్మా! ఆయనకు ఆనవాలుగా 
ఏమయినా యిస్తావా, అని అడిగాను. 
ఆవిడ ఈ మణి యిచ్చింది. 


106 
అది అందుకుని, ఆవిడకు ప్రదక్షిణం చేసి తిరిగి రావడానికి 
సన్నద్ధమయ్యాను. 
అప్పుడావిడ : నాయనా! నా అవస్థ అంతా వివరంగా చెప్పి, రెండు 
మాసొలలోగా వారు రాకపోతే నేను జీవించనని చెప్పు, అని విచారించింది. 
నేను ఓదార్బాను. 
ఓదార్చి నా శరీరం పర్వతమంత పెంచాను. 
ఆవిడ శోకం చూసిన నాకు రావణునిపై క్రోధం రేగింది. ముందుగా 
అ వనాన్ని ధ్వంసం చేయడం ఆరంభించాను. అది చూసి రాక్షస స్రీలు 
రావణునితో చెప్పారు. ఆయన మహాబలిష్థులయిన కింకర గణాన్ని పంపాడు. 
శూల ముద్గరాయుధాలతో వచ్చారు వారు. నేను తోరణ ద్వారం మీది దూలం 
అందుకుని వారిని యమపురికి పంపాను. హతశేషులు వార్తాహరులయ్యారు, 


నేను నెమ్మదిగా అక్కడున్న చైత్యద్వారం మీదికి చేరాను. దానికి కాపలా 
ఉన్నవారిని ఒక స్తంభంతో కడతేర్చాను. 

రావణుడు జంబుమాలిని పంపించాడు. 

వీడు, వారి సేనాపతి ప్రహస్తుడున్నాడే వాడి కొడుకు. 

వాడు తన బలగంతో దిగాడు. అందరినీ ఒక దూలానికి ఎరచేశాను. 

అప్పుడు మంత్రి కుమారులు వచ్చారు. 

వారిని కూడా అంతకు వయుందు వచ్చిన వారికి తోడు పంపాను. 
సేనాపతులు వచ్చారు. వారు అయిదుగురు, మహాయోధులు, వారు కూడా 
యవుపురి చేరారని విని రావణుడు తన ముద్దులకొడుకయిన అక్షుని 
పంపాడు. వాడు చతురంగబలాలతో వచ్చాడు. వీడు మండోదరి కుమారుడు. 


వచ్చిన అక్షుని రెండు కాళ్ళూ పట్టి గిర్రున త్రిప్పి విసిరేశాను. అది 
విన్న లంకేశ్వరుడు ఆగ్రహంతో ఇంద్రిజిత్తును వదిలాడు. వీడు చాలా 
ఘటికుడు. ముందుగా వాని సేనను చిత్తు చేశాను. చూశాడు ఇంద్రజిత్తు 
ఈ వానరుడు సామాన్యుడు కాడనుకుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు. అది 
చూసి మిగిలిన సేవకులు నన్ను త్రాళ్ళతో బంధించి రావణుని కొలువుకూటానికి 
కొనిపోయారు. ్న 

ఆ దుష్టుడు నన్ను చాలా ప్రశ్నలు వేశాడు. జానకీ దర్శనార్థం వచ్చాననీ, 
అందుకే యింత చేశాననీ చెప్పి, నేను సుగ్రీవ సచివుడను, రామదూతను, 
వాయుదేవుని బెరసపుత్రుడను. 


107 

మా రాజు సుగ్రీవుడు నీ క్లేవము సమాచారాలు తెలుసుకు రమ్మని, 
ఇ౦కా ఏమన్నాడంటే; 

రావణా! రాముడు నా స్నేహితుడు. ఆయన భార్యను అపహరించిన 
రాక్షసుని సంహరించడానికి నేనంగీకరించాను. వాలిని సంహరించడానికి 
ఆయన అంగీకరించాడు. అగ్ని సాక్షిగా మైత్రి ఏర్పడింది మాకు, 

రాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని నేల కూల్చాడు. సుగ్రీవుడు 
వానరేశ్వరుడయ్యాడు. మమ్ము దళ దిశలకూ పంపాడు. నేను నీ దగ్గరకు 
దూతగా వచ్చాను. 

వానర వీరుల సంగతి మీరెనరూ ఎరుగరు. వారు దేనసవు 
పరా[క్రములు. వారందరూ వచ్చి నీసేనను నాశనం చెయ్యకముందే సీతాదేవిని 
రామునికి అప్పగించు, అని మా ప్రభువు సందేశం. 

ఇలా నేను చెపుతూంటే రావణుడు క్రోధతామ్రాక్షుడై నన్ను తక్షణం 
సంహరించమని ఆజ్ఞాపించాడు. 

ఆయన తమ్ముడున్నాడు ధీమంతుడు విభీషణుడు. ఆయన రాజనీతి 
చెపుతూ దూతవధ చాలా అన్యాయమనీ, దూతకు అంగవికలత్వం పెద్ద శిక్ష 
అనీ అనగా ఆ రాజు నా తోకకు నిప్పు పెట్టమన్నాడు. 

రొక్షసులందరూ నా తోకకు గుడ్డలు చుట్టి అంటించారు. నన్ను 
కర్రలతో, పిడికిళ్ళతో హింసించారు. అలా రాజవీధులు త్రిప్పుతూంటే నగర౦ 
అంతా చూసాను. చూడడం అయింది. 

శరీరాన్ని సంకుచితం చేసి కట్టు సడలించి, అంతలో పర్వతాకారుడనై 
మండుతున్న తోకతో లంకానగర సౌధ, భవన, ప్రాసాదాలన్నీ తగులబెట్టాను, 
అంతా అయాక సీత ఏమయిందో అని చింతలో పడ్డాను. 

అప్పుడు అకాశచారులమాటలను బట్టి సీత్రాదేవి సురక్షితంగా వుందని 
(గ్రహించాను. నా లాంగూలాన్నే దహించని అగ్ని సీతాదేవికి. హానిచేస్తాడా, 
అనుకుంటూ మళ్ళీ ఓ మారు ఆవిడను దర్శించి లంకలోని అరిష్టపర్వతం 
ఎక్కి గగనమార్గాన ఇలా వచ్చాను, ఇది యింతవరకూ జరిగిన కథ, 

ఇక జరగవలసింది ఆలోచించండి, అన్నాడు. 

ర్‌8ివ సర్గ, 


108 
ఆలోచనలు 


హనుమంతుడు ఇంకా చెపుతున్నాడు: 

రామకార్యం, సుగ్రీవయత్నం సఫలమయినట్లే. ఫీత్రాదేవిని చూసిన 
అనంతరం ఆ శీలవతి పట్ట నా వునస్సు నిర్మల భక్తి భావంతో వృంది. 
ఇక రావణుడు, వాని తపశ్శక్తి ఎంతటి దంటే ఈ సర్వలోకాలనూ రక్షించనూ 
గలడు, భనం యూ గలడు. అంత శక్తివుంతుడు. ఆ తపళ్ళక్తి 
కారణంగానే వాడు సీతను తాకినా నశించలేదు. అవిడ నిజంగా ఆగ్రహిస్తే 
అగ్నికంటె తీక్షణ మయింది. వాని తపో౭గ్ని ఎంత! 

సరే. ఇప్పుడింక మనం రామ లక్ష్మణులను తీసుకుని సీతాదేవిని 
దర్శించాలి. 

లంకా నగరాన్ని ధ్వంసంచేసి, మూలబలంతో రావణుని కడతేర్చే శక్తి 
నాకు లేకపోలేదు. మీ వంటి మహాయోధులు కూడా కలిస్తే వేరే చెప్పవలసింది 
లేదు. 

ఐంద్ర, రౌద్ర, వాయవ్య, బ్రహ్మాస్తాలు నన్నేమీ చెయ్యలేవు. మరి 
మీ ఆజ్ఞలేదు కనక కాని, అప్పుడే రావణ వంశ నాశనం, చేసేవాడిని. 

మన మహానాయకుడు జాంబవంతుడు విజృంభిస్తే ఎదురేముంది. 

అందాకా ఎందుకు! మన యువరాజు అంగదుడు చాలు. వీరులు 
పనస, నీలులు కదిలికే మందరగిరిని పిండిచేస్తారు. మైంద ద్వివిదులను 
ఎదుర్కొనే శక్తి దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస నాగజాతులలో ఎవరికుంది? 
వీరు బ్రహ్మవర ప్రభావ సంపన్నులు. అమృతం అందుకున్నవారు. వీరిద్దరూ 
చాలు లంకను య. , నేనే లంకానగరాన్ని బూడిదచేసి వచ్చాను. అక్కడ 
రామలక్ష్మణ సుగ్రీవ జయనాదాలు చేశాను; అన్నాడు. 


అంగదుడు 


మారుతి మాటలు విని అంగదుడు: 

సీతను చూసి వచ్చావే కాని ఆవిడను తీసుకురాలేదని చెప్పడం 
మనవంటి మహాపరాక్రమ సం సంపన్నులకు ఉచితంకాదేమో! మున హనుమ 
రాక్షస సంహారంచేసే స వచ్చాడు కనక మనం సీతను తీసుకువెళ్ళడం మంచిది. 
సీతను రావులక్ష్మణుల వముందుంచి మన పరాశక్రవుం చాటుకు౦దాం, 
అన్నాడు. 


109 

అప్పుడు జాంబవంతుడు. 

నాయనా! సుగ్రీవుడు కాని, రాముడు కాని మనకు అన్వేషణ కార్యం 
అప్పగించారే తప్ప మరేమీ చెప్పలేదు. అయినా మనం సాహసించి సీతను 
తీసుకువెడితే అ రాజశార్జూలుడు మనలను ఏ దృష్టితో చూసాడో! అది తన 
వంశ ప్రతిష్టకు భంగకరం అనుకుంటాడేమో! మనకు తెలీదు. 

ఏమంటే సీతను తాను తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడాయన. ఆ 
మాట చెల్లించుకోవాలి. ఇప్పుడు మనం నువ్వు చెప్పినట్టు చేశామో ఆయన 
మనస్సు వికలమయి తీరుతుంది. మన శ్రమ వ్యర్థమవుతుంది. 

అందువల్ల వెళ్ళి జరిగిన విషయుం చెప్పడవేం వంన కర్తవ్యం. 
అప్పుడాయన ఏం చెపితే అలా చెయ్యడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా! 
అనగా అంగద, హనుమదాదులందరూ అంగీకరించారు. 


మధువనం 

అందరూ మహేంద్రగిరి శిఖరం నుండి గగన వీధికి ఎగిరారు. 

మత్తేభాలవలె మహాగిరులవలె వారు అకాశమంతా క్రమ్ముకున్నారు. 
వారందరూ సాగి సాగి నందన వనంలా ఉండే మధువనంలో ప్రవేశించారు. 
వివిధ తరు లతా శోభతో అది సుగ్రీవ రక్షితమై సర్వమనోహరంగా వుంది. ఆ 
వనంలో ఎవరూ అడుగు పెట్టడానికి వీలులేదు. 

సుగ్రీవుని వేనవూము దధిముఖుడు అ ననపాలకుడు. ఆయన 
అప్రమత్తంగా రక్షించే వనంలో ప్రవేశిస్తూనే వానరులందరూ అంగదుని చేరి 
మధుపాన కాంక్ష వెలిబుచ్చగా, ఆ యువరాజు జాంబవంతాది వృద్ధులతో 
సం్రదించి వానరులకు అనుమతి యిచ్చాడు. 

అంతతో పట్టరాని సంతోషం కలిగిన అ వానరులు. 

గౌయన్తి కేచిత్‌ ప్రణమంతి కేచిత్‌ 

నృత్యన్తి కేచిత్‌ ప్రహసన్తి కేచిత్‌/ 

పతన్తి కేచిత్‌ విచరన్తి కేచిత్‌ 

ప్లవంతి కేచిత్‌ ప్రలపంతి కేచిత్‌ 

కొందరు పాటలు మొదలుపెట్టారు. కొందరు ప్రణామాలు, నాట్యాలు, 
నవ్వులు, తిరుగుళ్ళు దూకుళ్ళు, అతి ప్రసంగాలు అలా సాగిస్తున్నారు. 


110 


ఒక చెట్టుమీది నుండి మరొక చెట్టుకు దూకుతూ, చివరి కొమ్మనుండి 
నేలకు దుముకుతూ, నేలనుండి వృక్షాగ్రాలకు ఎగురుతూ గడిపారు. ఒకడు 
పాడుతూంటే ఒకడు నవ్వుతున్నాడు, నవ్వే వానిని చూచి ఏడిచే వాడొకడు, 
అరిచే వాడొకడు. వాడికి ప్రోత్సాహం ఒకడు: 

మధుపానమత్తులై వారు మతులుపోయి చరిస్తున్నారు. 

పాన మత్తతలో వారు కొమ్మలు విరిచారు, చెట్లు ధ్వంసం చేస్తున్నారు. 
చూశాడు దధిముఖుడు, వనపాలుడు. 

క్రోధంతో వచ్చి వారించబోయాడు. కొందరిని వుంందలించాడు, 
దూషించాడు, దెబ్బలు వేశాడు. వారందరూ అ వుత్తులో దధిముఖుని 
దండించడం ఆరంభించారు. 

గోళ్ళతో రక్కి, పళ్ళతో పీకి కాళ్ళతో తన్ని నానా హింసలూ పెట్టారు. 

అది చూసి హనుమంతుడు మీరందరూ మధుపానం సాగించండి. 
వీరి విషయం నేను చూస్తాను, అనవిని అంగదుడు కార్యసాధకుడైన 
హనువుంతుడు చెపితే అకార్యం అంయినా చెయ్యవలసిందే, అనగా 
వారందరూ అంగదుని కొనియాడి మధువనంలో మిగిలిన వృక్షాలవైపు సాగి 
ఫలాలు భక్షిస్తూ మధువు త్రాగుతూ అడ్డు వచ్చిన వారిని చావగొడుతున్నారు. 

దోసెళ్ళతో కొందరు త్రాగుతూంటే ముధుభాండాలు చంకలలో 
పట్టుకుపోతున్నారు కొందరు, త్రాగి కొట్టుకోవడం మొదలు పెట్టారు, కొందరు 
చెట్టు మొదట నిలిచారు. కొందరు ఎండుటాకుల మీద దొర్లుతున్నారు. తూలే 
వారు కొందరు, త్రోసుకునేవారు కొందరు. 

కూతలు కూసేవారు, నిద్రపోయేవారు, సింహనాదాలు చేసేవారు, 
అట్టహాసాలు, తాడనాలు అలా మత్తులో ఉన్నారు వారు. 

వారి చేత దెబ్బలు తిన్న వన పాలకులు పిక్కబలం చూపారు. 

తన సేవకుల పరాభవం విని దధిముఖుడు వారందరినీ తీసుకుని 
వుహావృక్షాలు పెరికి వానరయోధులను వారించరాగా హనువుదాదులు 
ఎదురు వచ్చారు. 

పానమత్తుడై వున్న యువరాజు అంగదుడు ఒళ్ళు తెలియని దశలో 
దధిముఖుని నేలమీద పడగొట్టి చితకబొడిచాడు. 

ఆ యువకుడి దెబ్బలకు మూర్చపోయాడు దధిముఖుడు. కొంత 
సేపటికి తేరుకొని తన అనుచరులను వెంటబెట్టుకుని సుగ్రీవుని చేరి 
మధువనంలో జరుగుతున్న విషయం వివరించి తలవంచి దోసిలి ఒగ్గె యింత 
అకార్యానికీ కారకుడు అంగదుడు, అంటూ పాదాలమీద పడ్డాడు. 


111 

సుగ్రీవుడు వానిని లేవనెత్తి 

నీకు అభయమిస్తున్నాను. విషయం వివరంగా చెప్పు, అన్నాడు. 

వానరేశ్వరా! నీ తండ్రి బుక్షరజసుడుగానీ, మీ అన్న వాలిగానీ 
మధువనంలో అడుగుపెట్టలేదు. నువ్వుకూడా ఎప్పుడూ ఆ వనంలో దిగలేదు. 
అటువంటి వనాన్ని ధ్వంసం చేసి మధువంతా పానం చేశారు అంగదాదులు. 
వేవుందరం వారించబోగా బాగొ వమూకు పాదతాడనాలు లభించాయి. 
చక్రవర్తివి నువ్వుండగా మాకు వారే శిక్ష వేశారు, అని దుఃఖిస్తూంటే, చూచి 
లక్ష్మణస్వామి: 

వానరేశ్వరా! ఎందు కీయన దుఃఖిస్తున్నాడు, అని ప్రశ్నించాడు. 

లక్ష్మణా! అంగదాదులు వుధువనంలో ప్రవేశించి యధేచ్భగా 
త్రాగుతూ తిరుగుతున్నారని చెపుతున్నాడు. 

వారందరూ దక్షిణదిశకు అన్వేషణకు వెళ్ళినవారు. ఆ వనంలో వారు 
స్వేచ్ళ గా చరిస్తున్నారంటే కార్య నాళక ల వచ్చారన్నమాట. కాకపోతే ఆ సాహసం 
వై రాదు. నిస్సందేహంగా వారు సీతను చూశారు. 

హనువుంతుడే ఆ కార్యం సాధించి ఉంటాడు. కార్యసాధనకు 
యోగ్యమయిన ఆలోచనా శక్తి అతనికే ఉంది. వివేకవంతుడయిన పరాక్రమ 
సంపన్నుడు మా హనుమ. అదీకాక- 


జాంబవా న్యత్ర నేతాస్యాల్‌ 

అంగదళ్ళ బలేళ్ళురః 

హనుమాం శ్చాప్యధిష్టాతా 

న తస్య గతి రన్యధా 

నాయకుడు జాంబవంతుడు. 

బలాధిపతి అంగదుడు. 

అధిష్టాత హనుమంతుడు. ఇక కార్యసాధనకు అగ్జేమిటి! 

వీరందరూ వుధుపానానికి ఉపక్రమించారంటే సీతాదేవిని చూసి 
వచ్చారన్నమాటే. 

కాకపోతే బ్రహ్మదత్తవంంయన వుధువన౦లో కాలు పెట్టడానికి 
అంగదాధులకు ఎన్ని గుండెలు కావాలి. వారు సీతను చూశారు, అనడంతో 
రామ లక్ష్మణులు పరమానందం పొందారు: 

అప్పుడు సుగ్రీవుడు: 


112 

కార్యసాధకులయి వచ్చిన అంగదాదులు ఏం చేసినా క్షమించాలి. 
సింహసదృశులయిన హనుమదాదులందరినీ మేము చూడగోరుతున్నాం. 
సీత్రాన్వేషణ వోశేషాలు వినగోరుతున్నాం, అన్నాడు. 

ఆ మాట విని దధిముఖుడు సుగ్రీవ రామ లక్ష్మణులకు నమస్కరించి 
తన అనుచరులతో మధువనం చేరాడు. 

అప్పటికి మత్తు వదులుతూన్న వానరవీరులను సమీపించి, చేతులు 
జోడించి, అంగదుని సమీపించి: 

యువరాజా! మా అపరాధం మన్నించండి. ఈ వనం మీద మీకూ 
అధికారముంది. ఒకనాడు వాలి వానరేశ్వరుడు, అదే రీతిగా సుగ్రీవుడు, ఆ 
తరువాయి నువ్వు. అందువల్ల క్షమాభిక్ష కోరుతున్నాను. 

ఇప్పుడు మేము సుగ్రీవునికి ఈ వార్త నివేదించగా ఆయన సంతోషంతో 
అందరినీ రమ్మన్నాడు. త్వరగా మిమ్మల్ని చూడగోరుతున్నాడు అనగా, 
అంగదుడు: వానర వీరులారా! రామచంద్రుని కీ విషయం తెలిసివుంటుంది. 
అందువల్ల మనం త్వరగా వెళ్ళాలి. మధుపానమత్తులై హాయిగా నిద్రించే 
వానరవీరులను తీసుకుని సుగ్రీవ సన్నిధానానికి వెళ్ళాలి. పెద్దలు ఎలా చెపితే 
అలా నడుచుకుంటాను. నేను యువరాజునయినా కార్యసాధకులను 
అజ్ఞాపించడం ఉచితం కాదు, అన్నాడు. 

ప్రభువయినవాడెవ్వడూ యింత వినయంగా మాట్లాడడం మేమెరగం. 
ప్రభుత్వమదం వినయాన్ని దరిజేరనివ్వదు. అహంకారం దాని లక్షణం. ఇది 
నీ భావిశ్రేయస్సుకు మంచిది. 

నీ మాట మీద మే మందరం సుగ్రీవ సన్నిధానానికి రావడానికి సిద్ధంగా 
ఉన్నాం, అన్నారు వారు. 

అయితే నడవండి, అని అంగదుడు ఎగిరాడు. 

ఒక్కమారుగా యంత్ర ఉక్షిప్తముయిన పర్వతాలవలె వానరయోథులు 
ఎగిరారు. 

వాయు విచలితములయిన మేఘసముదాయంలా గర్జిస్తూ వస్తూంటే 
సుగ్రీవుడు: 

రామభద్రా! నువ్వు నిశ్చింతగా వుండు. మనవారు సీతను చూసే 
వస్తున్నారు. ఎలా అంటావా! నేను పెట్టిన గడువు దాటిన తరువాయి నా 
ఎదుటపడగల వానరుడు లేడు. గడువుదాటి వస్తున్నారంటే పనిచేసుకు. 
వచ్చారన్నమాట, అలా కాకపోతే మా అంగదుడు నా ముందుకు రానే రాడు. 


113 

పయిగా వారు మహోత్సాహంలో వున్నారని విన్నాంకదా! దాని అర్థం కార్యం 
సాధించారనే. అదీకాక మా తాత తండ్రులు ప్రాణప్రదంగా రక్షించే మధువనం 
ధ్వంసం చేశారంటే ఎంత ఉత్సాహంతో వున్నారో యోచించు. 

నిస్సందేహంగా సీత కనిపించి వుంటుంది, హనువుంతుడే చూచి 
వుంటాడు. మా హనుమ ధీశాలి, కార్యసాధకుడు. 

హనూమతిపొ నిద్ధిళ్ళ 

నుతిళ్ళ మతి సత్తమ- 

జాంబవ౦తండం నాయుకుడు, అంగదుడు బలేశ్వరుడం, 
హనువుంతుడు సాధకుడు. అటువంటప్పుడు వురోలా జరగడానికి 
వీలులేదు. నువ్వు నిశ్చింతగా వుండు, అంటూండగా కిలకిల ధ్వానం చేరింది. 

ఆ ఉత్సాహధ్వాన౦ వినే సుగ్రీవుని వాలం పెరిగింది; వునసు 
సంతోషంతో పొంగింది. 

వానరు లందరూ రామదర్శన లాలసులై అంగదునీ, హనుమంతునీ 
ముందుంచుకుని [క్రిందికి దిగారు. 

హనుమంతుడు చేతులు జోడించి, రాముని ముందు నిలిచి: 

స్వామీ! సీతాదేవి క్షేమంగా వుంది, అన్నాడు. 

సుగ్రీవునికి తన ఊహ నిజవుంయినందుకు ఆనందం కలిగింది. 
లక్ష్మణుడు అదరనయనాలతో హనుమంతుని చూశాడు. రామభద్రుడు 
సంతోష వదనంతో చూశాడు. 


చూడామణి 


రామభద్రుడు: 

ఓ వానర వీరులారా! సీతాదేవి ఏ స్థితిలో వుంది. నా యందు అవిడ 
ఏ దృష్టితో వుంది. అంతా వివరంగా చెప్పండి, అన్నాడు. 

అప్పుడు వానరులందరూ సర్వవృత్తాంతం ఎరిగిన హనుమంతుని 
రాముని ముందుకు నఢిపించారు. 

హన్తుమంతుడు దక్షిణ దిశగా తిరిగి మనసా సీతాదేవికి నమస్కరించి 
రోమ్లునిచ్తూచి: 

_ _ రామభద్రా! అమ్మవారిని అన్వేషించడానికి దక్షిణ సముద్రం నూగు; 

యోజనాలు దాటి లంకలో అడుగుపెట్టాను. అక్కడ సీతాదేవిని దర్శించ ౨: 


1114 

ఆ పతివ్రతా శిరోమణి తన మనస్సు నీ మీదనే లగ్నంచేసి నీకోసమే జీవిస్తున్నది. 
రావణుని ఉద్యానవనంలో రాక్షసీ జనమధ్యంలో వారి పరుష భాషణలతో హింస 
పడుతున్నది. ఆమెకు వారే రక్షకులుగా వున్నారు. 

దీనురాల్హై ఏకవేణితో, భూమిమీదనే శయనిస్తూ మంచుదెబ్బతిన్న 
పద్మంలా వుంది. 

క్రూర రావణుని హింసలు పడలేక ప్రాణత్యాగానికి సన్నద్ధవమువు 
తూండగా నేను వారించి ఓదార్చడానికి ప్రాతిపదికగా ఇక్ష్వాకువంశ కీర్తనం 
ఆరంభించాను. 

అప్పుడు నన్ను విశ్వసించి నాతో మాట్టాడింది. నేను విషయమంతా 
వివరించాను. 

మీ మైత్రిమాట విని సంతోషించింది. మీకు గుర్తుగా చిత్రకూటం మీద 
వాయసం కథ చెప్పింది. ఆవిడ తిలకం జారినప్పుడు మజణిశిలతో మీరు తిలకం 
దిద్దిన వృత్తాంతం గుర్తుచేసింది. 

ఇదిగో ఈ చూడామణి ఆనవాలుగా యిచ్చింది. ఆ రాక్షసా వాసంలో 
మరొక్క మాసంకంటె జీవించనని చెప్పింది, అని విషయాలు విస్తరంగా 
చెప్పాడు. 

రాముడు చూడామణిని అందుకుంటూనే గుండెలకు హత్తుకుని 
కన్నీరు విడుస్తూ సుగ్రీవుని వైపు తిరిగి: 

లేగదూడ కోసం ఆవు ఎంత తపన పడుతుందో ఈ మణిని చూడడంతో 
నేను సీతకోసం అంత బాధ పడుతున్నాను. కల్యాణ వేదిక మీద ఆ జనక 
మహారాజు దీనిని ఆమెకు శిరోభూషణంగా అలంకరించాడు, ఈ మణి పవిత్ర 
జల సంభూత. దీనిని దేవేంద్రుడు కానుకగా యిచ్చాడు. దీన్ని చూస్తూంటే 
మా తండ్రిగారినీ, వూ మూవగారినీ చూసినట్లనిపిస్తున్నది. ఇది ఆవెంకే 
అలంకారం, అని హనుమంతునివైపు తిరిగి: 

మారుతీ! దాహపీడితుడికి స్వాదుజలంవలె నీ మాటలు నా బాధకు 
ఉపశమనం కలిగిస్తున్నాయి. నా జానకి యింకా ఏం చెప్పిందో వివరించు; 
జానకి లేని జీవితం క్షణం కూడా భరించలేను. నన్ను కూడా ఆమె దగ్గరకు 
తీసుకువెళ్ళు. ఆ రాక్షసుల మధ్య ఏం బాధలు పడుతున్నదో, మేఘాచ్చాదిత 
శరచ్చంద్రునివలె వుండి వుంటుంది. రోగికి బెషధంలా నాకు నీ మాటలే, 
జీవనాధారం. ఆ ప్రియభాషిణి చెప్పిన మాటలన్నీ వినిపించు, అన్నాడు..." 


115 

రామభద్రా! చిత్రకూటం మీద మీరుభయులూ విశ్రాంతి తీసుకునే 
వేళ నువ్వు నిద్రపోయేవేళ ఒక వాయసం వచ్చి జానకమ్మను హింసిస్తుండగా 
నువ్వు మేలుకాంచి దర్భను బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి విడిచానట, ఆ కాకికి 
ముల్గోకాలలోన౮ా అభయిం దొరకక నిన్నే శరణువేడితే అప్పుడం 
అమోఘమయిన ఆ అస్తానికి లక్ష్యంగా కన్ను వదులుకున్నదట. 

అలనాడు వాయసంమీద అస్త్రం ప్రయోగించిన రాముడు రాక్షసుల 
విషయుంలో ఎందుకు ఉసేక్ష వహిస్తున్నాడు. లక్ష్మణుడయినా ఎందుకు 
రావడంలేదు. 

బహుళ నేను చేసిన పాపకర్మలు పూర్తికాలేదేమో! లేకుంటే యింత 
కాలం ఆ మహావీరులు ఉదాసీనంగా ఎందుకుంటారు, అని కన్నీరు 
విడిస్తుంటే నేను: 

తల్లీ! రాముడు నీ విరహవ్యధతో నిశ్చేష్టుడ్డై వున్నాడు. లక్ష్మణుడు 
అన్నగారి దుఃఖం చూడలేక బాధపడుతున్నాడు. 

ఇంతకాలం నీ జాడ తెలియలేదు. ఇప్పుడింక నువ్వు చింతించకు. 
వారుభయులూ హుటాహుటిని వచ్చి లంక దహించి, ఈ రావణుని 
బంధుకోటితో సహా కడతేర్చి తమతో తీసుకువెడతారు. ఆయనకు ఆనవాలుగా 
ఏదయినా ఇయ్యి, అని అడిగాను. 

అప్పుడావిడ అటూ యిటూ చూసి, జుట్టు ముడిలోని ఈ వుణీ 
యిచ్చింది. 

నేను తిరుగు ప్రయాణానికి బయలుదేరుతూంటే, 

హనుమా! సింహసదృశ పరాక్రమ సంపన్నులయిన రామ లక్ష్మణులనూ 
వానరేశ్వరునీ అడిగానని చెపుతూ, రామలక్ష్మణులను దర్శించగలగడం నీ 
అదృష్టం, అని నన్ను అభినందించింది. 

అప్పుడు నేను: 

తల్లీ! నా వీపుమీద కూర్చో. ఈ క్షణంలో వారి దగ్గర దింపుతాను, 
అన్నాను. 

అప్పుడావిడ! 

హనుమా! ఈ మనస్సు నా స్వాధీనంలో వుండగా పరపురుష స్పర్శ 
సహించను. అలనాడు కాలం ఎదురు తిరగడంవల్ల, ఆ రాక్షసుడు నన్ను 
ముట్టగలిగాడు, ఇక రాముడు నన్నీ దుఃఖసాగరం నుండి ఎలా ఉద్దరించాలో 
అదంతా ఆయనతో నువ్వ ఆలోచించు. ఈ రాక్షసపీడ చూశావుగదా! అంతా 
ఆయనకు చెప్పు. నీకు శుభమగుగాక! అని క్షణం అగి: 


116 

పోనీ ఈ రోజు యిక్కడెక్కడయినా విశ్రాంతి తీసుకుని వెళ్ళరాదా! 
నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవరకూ నేను వుంటానో వుండనో! నా దుఃఖాలకు 
అంతు కనబడడంలేదు, మీ వానర, భల్లూక సేనలు ఈ అనంత విశాల 
సాగరాన్ని ఎలా దాటగలవయ్యా! 

దాశరథులకు మాత్రం యిది సాధ్యమా! 

వాయుదేవుడు, గరుత్మంతుడు, నువ్వూ తప్ప మరెవరూ ఈ సముద్రం 
దాటలేరు కదా. 

మరి ఈ అసాధ్యాన్ని నువ్వు ఎలా సాధిస్తావో చూడాలి. అందుకు నువ్వే 
సమర్శుడవు. రాముడు స్వయంగా వచ్చి రాక్షస సంహారం చేసి నన్ను 
తీసికెళ్ళడం ఆయనకు యశస్కరం. 

ఈ రాక్షసుడు రామునికి భయపడినందువల్లనే కపట మార్గాన నన్ను 
హరించాడు. రాముడు తన పరా[క్రవుం ప్రదర్శించాలి. అదంతా నువ్వు 
చెప్పాలి, అని అన్నది. 

అప్పుడు నేను: 

అవూ! వానరేశ్వరుడు సుగ్రీవుడు కృత నిశ్చయుడ్డె వృన్నాడీ 
విషయంలో 

వానర భల్లూక పతులందరూ ఆయన కను సన్నలలో నడుస్తారు. వారు 
సంకల్పించారంటే సాధించి తీరతారు. వారికి అవరోధం లేదు. వాయుమార్గాన 
భూప్రదక్షిణం చేయగల యోధులు వారందరూ. 

అక్కడ నా కంటె మహామహులూ, నాతో సమానులూ వున్నారే తప్ప 
తక్కువ వారెవరూ లేరు. దూతగా నన్ను పంపారు. అంటే వారికంటె తక్కువ 
వాడినే కదా పెద్దలను దూతకృత్యానికి పంపరు కదా! 

ఈ వానరయూధనాధులు ఒక్క ఊపులో లంకలో నవ్రాలుతారు. ఇక 
అ రాజ సింహులు నా వీపుమీద వచ్చి యిక్కడ సూర్య చంద్రునివలె 
దిగుతారు. 

సర్వశత్రు సంహార సమర్థుడు, సింహసమ పరాగక్రమోపేతుడు, రామ 
భద్రుడు ధనుర్ధారియైై లంకానగర ద్వారంలో నిలబడడం త్వరలోనే నువ్వు 
చూడగలవు. 

వొడీ గోళర్ళా, నిశిత దంతాలూ, ఆయుధాలుగా వూ వానర 
గణాధిపతులు సింహ శార్దూల బలసంపన్నులు. వారు మత్తగజ సన్నిభులై 
నీ ముందుంటారు. “ 


11/7 

వార్డుకాభ్రాలవలె, మహాపర్వతాలవలె వారు ఈ లంకానగర సమీప 
గిరి సానువులమీద సింహనాదాలు చేస్తూంటే వినే రోజు ఎంతో దూరంలో లేదు. 

రామభద్రుడు శత్రుసంహారం చేసి వనవాసం ముగించి నిన్ను వెంట 
బెట్టుకుని అయోధ్యానగరం చేరి తీరతాడు, అని జానకీదేవిని ఓదార్చాను; 

అని హనుంువంంతుడు పలకడ౦తో రావుభ[ద్రండు సంతుష్ట 
చిత్తుడయాడు. 

అరిఘ్నం సింహ సంకొళం 

కీప్రం ద్రక్ష్యసి రాఘవం 

లక్ష్మణంచ ధను ప్పాణీం 

లంకొద్వార ముపస్థితం 

(59 నుడి 68వ సర్గ) 


ఇది సుందరకాండ 


ఆదికవి వాల్మీకీ అనుగ్రహించిన శ్రీ మద్రామాయణంలో సుందరకొండకు 
ఇది ఉషశ్రీ స్వేద్భానువాదం. 


హనుమంతుని విశ్వరూపం 


నుహర్షి వాల్మీకి వూనవజాతికి అందించిన ఆదికావ్యం శ్రీ వుద్రా 
మవాయణం, 

రామకథలో ప్రతి పాత్రకూ ప్రత్యేకత వున్నది. ప్రధానపాత్రల స్వరూప 
స్వభావాలు వున వునస్సులో ప్రవుఖంగా నిలిచే వూట వాస్తవమే. 
అంతమాత్రాన క్షణాల వ్యవధిలో ప్రవేశించి నిష్క్రమించే శబరి, శూర్చణఖ, 
మంథర, మారీచ, కుంభకర్ణాదులు సైతం మన స్కృతిసీమను వీడిపోలేరు. 
వారు మన ఎదుట నిలిచిన క్షణాల కాలంలోనే వారి చిత్తవృత్తులు, అకార, 
వికారాలు సాక్షాత్కరిస్తాయి. అదీ-వాల్మీకి కవి విలక్షణ ప్రతిభ. 

శరం ల 3 


కావ్య నాయకుడు రాముడు. 


అనంతరం అంతటి వృన్నత స్థానాన్ని అందంకున్నవాడం 
హనుమంతుడు. 

బాల, అయోధ్య, అరణ్యకాండలలో హనుమంతుని ప్రస్తావన లేదు. 

కిష్కింధలో దర్శనమిచ్చిన హనువుంతుడు సుందరకాండలో తన 
విశ్వరూపాన్ని ఆవిష్కరించి యుద్ధకాండ ముగిసేవరకు - అంటే రాము 
పట్టాభిషేక పర్యంతం - మనలను తన వెంట త్రిప్పుకుంటాడు. 


రామాయణంలో వాల్మీకి చూపిన ఈ విశ్వరూపానికీ, అనంతరకాలంలో 
రామభక్తులు చూసిన హనుమంతునిక్షీ హస్తిమశకాంతరం దూరం వుంది. 

భక్తులయిన వారందరికీ హనుమంతుడు- 

యత్ర యత్ర రఘునాథ కీర్తనం 

తత్ర తత్ర కృత మస్తకొంజలిం 

బొప్పువారి పరిఫూర్హ లోచనం 

మారుతిం సమత రొక్షసాంతఠం. 

(రామనామం వినిపించే ప్రతిప్రాంతంలో ఆనంద బాప్పాలతో తలవంచి 
నిలబడే మారుతికి నమస్కారం. ఇది భక్తుల దృష్టిలో హనుమంతుని రూపం) 

ఆదికవి యిచ్చిన హనుమంతుడు: 

అంజనొ నందనం - వీరం 

జొనకీ శోకనొాళనం 


119 
ఠపీళం అక్ష హంతారం 
వందే లంకొ భయంకరం. 
అదీ ఆయన రూపం. 
రామలక్ష్మణులు సీతను వెదకుతూ కిష్కింధ చేరారు. 
చేరిన వారిని దూరాన బుశ్యమూక పర్వతం మీద ఆప్తసచివులతో వున) 
సుగ్రీవుడు చూశాడు. 
చూస్తూనే గజగజలాడిపోయి పరుగు లంకించుకున్నాడు, అనుచర 
+ సమేతం. 
గుట్టలు, మిట్టలు, కొండలు, కోనలు దూకుతున్నారు వారందరూ. 
కొంతదూరం సాగిన తరువాయి హనుమంతుడు సుగ్రీవుని అపి: 
ప్రభూ! ఏమిటీ పరుగు, ఎక్కడకీ ప్రయాణం? అన్నాడు. 
సుగ్రీవుడు: హనుమా! చూశావా ఆ కోదండపాణుల్ని, కరవాలధరులను, 
ఆజానుబాహు దేహులను. విషం క్రక్కే కోడెత్రాచుల వంటి 
కరవాలాలు, తాళ(ప్రవంణంలో వృన్న ధనుస్సులు, 
ముల్లోకాలనూ భస్మం చేయగల శక్తి సంపన్నులయిన వీరిని 
మా అన్నగారు వాలి నన్ను చంపడానికి పంపాడు. 
హనుమ: ప్రభూ! భయగ్రస్త ప్పాదయానికి శంకలు ఎక్కువ. నిజానికి 
వారెవరో ఎందుకు వచ్చారో తెలియుకుండా ఎందుకీ 
పలాయనం. మీరిక్కడే ఆగండి. నేను విషయం తెలుసుకొని 
క్షణంలో తమకు నివేదిస్తాను. 
అని భిక్షుక రూపంలో రామలక్ష్మణుల ముందు చేతులు జోడించి, 
తలవంచి నిలబడి: 
ఆర్యా! దివ్యకాంతులతో విరాజిల్లే మీ శరీర కాంతీ, చతుర్దశ 
భువనాలనూ గజగజలాడించ గలిగిన మీ ధనుర్చాణాలూ, కరవాలాలూ 
మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇవన్నీ వీరవరులయిన రాజ పురుష 
లాంఛనాలు. 
కాని - జటాజూటాలూ, నారచీరలూ ధరించి ముని బాలకులవలె 
వున్నారు. ఇది ఆశ్చర్యంగా వుంది. తమ రెవరు? ఏ పనిమీద యిటు వచ్చారు, 
అన్నాడు. 


120 

రామ లక్ష్మణులు మాట్లాడలేదు. అప్పుడు హనుమ: 

మన్నించండి. నేనెవరినో తమకు చెప్పలేదు. ఈ కిష్కింధకు అధిపతి 
వాలి. ఆయన తన తమ్ముడయిన సుగ్రీవుని రాజ్యభ్రష్టుని చేసి ఆయన 
భార్యను కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు. నేను సుగ్రీవుని అనుచరుడను, 
అన్నాడు. 

రాముని వదనం సంతోషంతో వికసించింది. తమ్ముని వైపు తిరిగి: 

నా నృగ్వేద వినీతస్య 

నా యపొర్వేద ధారిణః/ 

నా సామవేద విదుషః 

శక్యమేవం విభాషితుం// 

అని హనుమంతుని ధీశక్తినీ, వాక్సాతుర్యాన్నీ ప్రశంసిస్తూ 

లక్ష్మణా! ఈ కపిప్రవరుని సంభాషణ ఎంత ఉదాత్తంగా వున్నదో 
చూశావా! 

వేదత్రయం అధ్యయనం చేసి, ఆరుశాస్తాలూ, కంఠపాఠం అయి, 
నవ వ్యాకరణాలూ కరతలామలకం అయినవాడు కాని యిలా మాట్టాడలేడు. 
అంతేనా! 

మాట్లాడుతూన్నప్పుడు తల విసరడం, కనుబొమలు ఎగరవేయడం, 
నుదురు బిగించడం వంటి వికారాలేమీ లేవు. ఇంకా చూశావా; 

అ విస్తరం అ సందిగ్ధం 

అ విలంబితం అవ్యధం 

చెప్పవలసిన విషయాన్ని ముక్తసరిగా మూడు ముక్కలలో చెప్పాడు. 
అంతమాత్రాన మనకు వినబడకుండా అక్షరాలు మింగేయల్తేదు; సాగతీత 
సంగీతంలేదు. గొంతు చించుకుని తను బాధపడి, మన చెవులకు కఠోరంగా 
అరవలేదు. సంస్కార సంపన్నమై మధ్యమస్థాయిలో హృదయాహ్లాదకరంగా 
మాట్టాడొడు. 

ఇంత ప్రతిభ కల సచివుడుంటే - ముల్లోకాలనూ జయింఛగలం. 
కనుక ఇతనితో నువ్వు సముచితంగా మాట్లాడు, అన్నాడు. 

తనంత వాడయిన లక్ష్మణుని ఈ విధంగా హెచ్చరించి రాముడు 
మాట్లాడడం ఇతఃపూర్వం ఎప్పుడూలేదు, అనంతరం అసలు కనబడదు. 


121 


రామాయణంలో ఈ చివరినుంచి ఆ చివరకు చదివిన వారికి కూడా 
రొముని నోట యిటువంటి ప్రశంస ఎవరికీలేదు. ఆయన ప్రశంసించిన వారే, 
లేరు. హనుమంతుడు తప్ప. 

అంటే- 

హనుమంతుడు వచ్చి మాట్టాడిన మూడు మాటలలో ఆయన శక్తి 
సావుర్థ్యాలను గ్రహించి, ఆ శక్తిని అభినందించిన ఉత్తవునాయుకుడు 
రామచంద్రుడు. అటువంటి ఉదాత్తశీలుని అభినందనలను అరనిమేషంలో 
అందుకున్న అద్భుత ప్రతిభాశాలి హనుమంతుడు. 

వాల్మీకి రామాయణంలో హనుమంతుని పాత్ర ఇలా ప్రవేశించింది. 

అంటే మాట్లాడడం అనే విద్య హనుమంతుని వెంట తిరిగి సర్వ మానవ 
ప్రాణీ నేర్చుకోవాలని భావించాడు మహర్షివాళ్ళీకి. 

ఎందువల్ల? 

మాట ఒక్కటే మానవ ప్రాణికి లభించిన వరం. మిగిలిన ఆహార, నిద్రా, 
భయ, మైథునాదులు సృష్టిలో అన్ని ప్రాణులకూ సహజమే, 

న 


ఈ విధంగా హనువుంతుని ప్రవేశపెట్టిన క్షణంనుంచి ఆ మహా 
వుహుడు తన బుద్ధిశక్తిని ఎలా నడిపినదీ అడుగడుగునా కనిపిస్తూనే 
వుంటుంది. అందులో కొన్ని సన్నివేశాలు చూసి, మిగిలినవి రామాయణ 
కావ్యంలో చూడండి. 

భూగోళంలోని వానర సంఘాలకు అధిపతి - వాలి - మహా బలిష్ఫడు. 

చతుర్దశ భువనాలనూ విలవిలలాడించిన లంకేశ్వరుడైన, రావణుని 
వంటి మహావీరుని తన చంకలో ఇరికించి సముద్రాల ముంచి వదలిన వీరుడు 
వాలి. 

అంతటివాడు - రాముడు విడిచిన ఒకే ఒక్క బాణంతో నేలకూలినాడు. 
అదీ చూసిన వానర యోధులు గజ, గవయ, గవాక్ష, గంధమాదన, నల, 
నీల్క:మైెంద, ద్వివిదాదులందరూ కొయ్యబారిపోయారు. 

నోట మాట లేకపోగా, గట్టిగా ఊపిరి పీల్చలేకపోయారు. 

వాలి నేల కూలిన వార్త వినీ వినగానే హుటాహుటి వచ్చింది. 
వానరేశ్వరుని భార్య తార. 


122 

వస్తూనే భర్త దగ్గర కూలబడి ఏడ్చింది, ఏమేమో అనుకున్నది. అందరూ 
శిలాప్రతిమలవలె నిలబడి వింటున్నారు. ఆవిడ ఎదుట నిలిచి మాట్లాడే ధైర్యం 
లేదెవరికీ, 

అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి: 

మహారాణీ! జగదేక మల్గుడయిన వానరేశ్వరుని పట్టపురాణివి, నువ్వు 
శోకిస్తున్నావా! సర్వవానరయోధులతో కిష్కింధ నీ కనుసన్నలలో నడుస్తుంది. 
గుండె నిబ్బరం చేసుకుని నీ బిడ్డను సింహాసనం మీద కూర్చోటెట్టు. నీ 
బుద్ధిబలం వానరరాజ్యానికి పెట్టనికోట........... అన్నాడు. 

అదీ హనుతుంతుని ధీళక్తి, ఆవెం కువూరుని సింహాసనం 
ఎక్కించమన్నాడు. 

భర్త మరణం ఎంతగా వేధిస్తున్నా, కన్నకొడుకు రాజు కాబోతున్నాడంటే 
తల్లి గుండె ఎంత పొంగి పులకించాలి. పయిగా నాటి వరకూ ఆవిడ ఆలోచన 
మీదనే వానర రాజ్యం నడుస్తున్నది. ఆ అధికారం పోకుండా ఆమె కొడుకు 
సింహాసనం ఎక్కుతాడు. 

అయితే- 

సుగ్రీవుడికి రాజ్యం యిస్తానని మాట యిచ్చాడుకదా రాముడు, ఆ 
విషయం ఎరగడా హనుమంతుడు! 

ఎరగక కాదు- తారవంటి ధీశక్తి సంపన్నురాలు తన కొడుకుని ఆ 
సవుయుంలో రాజ్యాధిపతిని చెయ్యడానికి అంగీకరించదని తెలుసు 
హనుమకు. 

అదే జరిగింది. 

సుగ్రీవుడు రాజుగా పట్టాభిషిక్తుడయాడు. 

వర్జాకాలం వచ్చింది. వానలు తగ్గగానే సీతాన్వేషణకు వానరసేనలను 
పంపుతానన్నాడు. 

తన్నాడు కొని రాజ్య భోగాలలో, వుదిరొపాన - వుదవతీ, 
పరీరంభాలలో ప్రపంచాన్నే విస్మరించాడు. 

వానలు తగ్గినా సుగ్రీవుని జాడ లేకపోవడంతో రాముడు లక్ష్మణుని 
పంపించాడు. కోటగుమ్మంలో నిలబడి ధనుష్టంకారం చేశాడు లక్ష్మణస్వామి. 
కిష్కింధ యావత్తూ కంపించింది. సుగ్రీవుని మళ్తు దిగిపోయింది. లక్ష్మణుని 
వెంట రాముని సమీపించి, పాదాభివాదం చేసి, వానర వీరులను నాలుగు 


123 


దిక్కులకు పంపుతూ, దక్షిణదిశగా వెళ్ళేవారికి జాంబవంతుడు నాయకుడనీ, 
అంగదుడు బలాధిపతి అనీ, హనుమంతుడు సేనాధిష్టాత అనీ అన్నాడు. 
వారు బయలుదేరుతూండగా రాముడు హనుమంతుని పిలిచి తన 
అంగుళీయకం యిచ్చి జానకీదేవికి గుర్తుగా చూపవున్నాడు. అంటే 
ప్రభువయిన రామునికి తన ఎదుట నున్న వారిలో ఎవరు ఎంతటివారో 
గ్రహించి వారిని ఉచితరీతిని సమ్మానించడం తెలుసు. అది మరో కథ. 


ళం ర 3 

వానరవీరులందరూ సముద్రతీరం చేరారు. 

అంతవరకూ ఉరకలు వేసిన ఉత్సాహం సవు(ద దర్శనంతో 
చల్లబడింది. 

నాయకుడయిన జూాంబవంతుడు వారిని ఆశ్వాసించి, హనుమంతుని 
లేపాడు. బయలుదేరాడు హనుమంతుడు. సముద్రం మీద సాగుతున్నాడు. 
దారిలో మైనాకుడు అతిథి సత్కారం చేస్తానంటే, కార్యార్థియై వెళ్ళేవానికి ఈ 
సన్మానాలు పనికిరావన్నాడు. 

నాగమాత సురస అడ్డుపడి మింగేస్తానంది. యుక్తితో ఆమె గర్భంలో 
ప్రవేశించి యీవలకు వచ్చి ముందుకు సాగి ఆవలి తీరం చేరుతూండగా 
ఛాయా(గ్రాహి సింహిక కబళించబోయింది. దాన్ని కడతేర్చి లంకానగరం 
పొలిమేరలో కొండమీద దిగాడు. 

అక్కడ లంకానగర అధిష్టాన దేవత లంకిణి ఎదురు కాగా దాన్ని 
నిర్జించి, సీతాన్వేషణం ఆరంభించాడు. 

రాజభవనాలు, తం. సచివసౌధాలు, పరిజనగృహాలు 

అన్నీ మూల మూలలా వెదకి వెదకి సీత్ర కనిపించక విషాద హృదయుడై 

అత్మహత్యకు సన్నద్భడై అశోకవనంలో అడుగుపెట్టాడు. 

లతరరు ఎందుకు ఉపక్రమించాడు? 

సీతనం చూడకుండా వస్తే వానరులందరికీ శిరశ్ళేదవేం శిక్ష అని 
సుగ్రీవాజ్ఞ. 

అదీ సుగ్రీవాజ్ఞ! 

అందువల్ల తను తిరిగి వెళ్ళి లంకలో జానకి లేదని చెప్పగానే వానర 
సంఘానికి మరణం తప్పదు. 

అంతకు వఎందు రాముడు ప్రాణం వదలుతాడు, వెనువెంట 
లక్ష్మణుడు, ఈ వార్త విని అయోధ్యలో వీరి ఆప్తులు అందరూ ప్రాణాలు 
వదలుతారు, హనుమంతుడు స ॥ చూడకుండా వెడితే! 


124 
అంతకంటే తనే ప్రాణత్యాగం చేస్తే యింకా హనుమంతుడు వస్తాడు, 
వస్తాడనుకుంటూ వేలమంది జీవిస్తారు. అదీ ఆయన సమాజ కల్యాణ దృష్టి. 
ఆ నిశ్చయంతో అడుగుపెట్టిన హనుమంతునికి అక్కడ సీత కనిపించిది; 
ప్రాణం లేచి వచ్చింది. 


అదే సమయానికి రావణుడు రావడం. ఎన్నో దుర్భాషలాడి వెళ్ళడం, 
ఆ బాధపడలేక సీతాదేవి ఉరిపోసుకు ప్రాణం వదలడానికి సిద్ధపడడ౦ం. అప్పుడు 
హనుమంతుడు తన ధీశక్తి అంతా ఉపయోగించి, ఆవిడను ఆ యత్నం నుండి 
విరమింపజేయడం, అనంతరం ఆవిడతో మాట్లాడడం, జీవితంమీద ఆళ 
కలిగించడం. 


ఇ౦దంకూ - సుందరకాండ నిత్య పారాయణం చెయ్యాలని 
పెద్దలనడం. జీవితంలో ఎన్ని క్లేశాలు వచ్చినా ధర్మం విడవకుండా నడిస్తే ఫలం 
లభిస్తుంది, అనే సందేశాన్ని నినాదంగా, ఉపదేశంగా వాచ్యం చెయ్యకుండా 
ధ్వని ప్రస్థానంలో సాగించాడు, మహర్షి వాల్మీకి. ఆ జీవితాశను రేకెత్తించి సత్య, 
ధర్మపథాన నడవడమే భారతీయ సాహితీ తపస్వి లక్ష్యం. 


శర రోల 


లంకానగరం అంటించి, తిరిగి సముద్రం దాటి యీవలి తీరానికి వచ్చి 
తన అప్తమిత్రుల మధ్య నిలబడి, సాగరతరణ,లంకాప్రవేశ, సీతాన్వేషణ, 
లంకా దహన, రాక్షస సంహారగాథ అంతా సవిస్తరంగా వినిపించాడు. కొని 
రామభద్రుడికి సీతాదేవి అందించిన సందేశం మాత్రం ప్రస్తావించడు. 

కిష్కింధలో రావు లక్ష్మణ సుగ్రీవుల సన్నిధానంలో తన సాహస 
పరాక్రమ గాథ ఏమీ చెప్పకుండా, అదంతా మూడు మాటల్లో ముగించి 
సీతాసందేశాన్ని యథాతథం వినిపించాడు. 

అదీ హనుమంతుని ధీ విశేషం. 

ఎక్కడ ఎప్పుడు, ఎంత, ఎలా మాట్టాడాలీ అనేది కిష్కింధ, సుందర, 
యుద్ధకాండలు వలూడూ పూర్తిగా చదివితే ఆయనవల్ల వునకు బోధ 
పడుతుంది. 


ఇంతటి ధీమంతుడైన హనుమంతుని విశ్వరూపం దర్శించి పులకించిన 
కల్పవృక్ష కవి విశ్వనాథ వారి హనుమంతుని చూడండి. 


125 
కల్పవృక్షంలో 
రావణుడు నేల కూలాడు. 
విభిషణ పట్టాభిషేకం అయింది. 
వానరవీరులతో, విభీషణుడు సీతారామలక్ష్మణులను పుష్పకం మీద 
అయోధ్యకు తీసుకు వస్తుండగా, దారిలో భరద్వాజమహర్షి ఆశ్రమం వద్ద 
ఆగారు. 


అందరూ భరద్వాజులకు నవుస్కరించి వెడుతున్నారు. చివరకు 
హనుమంతునికి అవకాశం వచ్చింది. వెళ్ళి పాదాభివాదం చేశాడు. చెయ్యగా- 


మునియున్‌ మారుతి కౌగిలించుకొని 
సమ్మోదంబు దీవింప; అంతన అబభ్ధిన్‌ 

విపదబ్ధి దొటితివి నిన్‌ దొటించితన్నన్‌ 
మహాముని/ అప్పుడప్పుడు మీరు మీర్మునులు 
అంభోయాన పాశ్రీళృతాత్మ నితొంతోగ్ర 
తపళ్ళటా వితతి పంపన్‌ నేను గుర్తించితిన్‌/ 


అంటాడు చేతులు జోడించి వినయముగా. 


ఇంతటి ధీ ధీరశక్తి సంపన్నుడు కనుకనే రామపట్టాభిషేకవేళ అందరికీ 
సన్మానాలు ఎవరెవరో జరిపితే, హనుమంతునికి తన రత్నహారం తీసి రాముడు 
సీతచేత సత్కరింప జేశాడు. 
అదీ హనుమంతుని విశేషం. ఈ దృష్టితో చదవండి రామాయణం, 
కావలసినంత లోకజ్ఞానం లభిస్తుంది. 
స్వస్తి 
స 


179. [6181069 క౪0116260౧5 56163 10.14 
౧106 గ5.10-00 


అదికవి వాల్మీకి మునిచం(దుడు రామాయణంలోని 
'క్రష్కింధా - యుద్ధకాండల మధ్య జరిగిన విశేషాలకు |: 
' సుందరకాండ అని నామకరణం చేశారు. 


ఇందులో హనుమంతుని విశ్వరూప సౌందర్యం, 
ఆయన సేవాధర్భ సౌందర్యం, లంకానగర సౌందర్యం, దళకంథఠుని 
రాజసవీర సౌందర్యం మరియు ఈ పొంచభౌొతిక సుందరత్వం 
అంతనూ తృణప్రాయంగా చూడగల జానకీ శీలసొందర్యం 
ఇక్కడే సాక్షాత్కరిస్తుంది. సుంద రఠతాండ చదివితే 
రామాయణమంతా పఠించిన ఫలం దక్కుతుందని పెద్దలు 
చెబుతారు. 


| 
తెలుగువారికి తెలుగుభాషలో పారాయణ యోగ్యంగా 
సుందరకాండను ఉష్రీ అనువదించి అందించిన (గ్రంథమిది. 


ప్రతి మానవ్రడికీ జీవితంమీద ఆళకల్సించే సన్నివేశాలు, 
| న్దుందువల్లనే ఈ (గ్రంథాన్లి చదవాలి. నిత్యం పారాయణం 
| 
చెయ్యాలి. , 


న/101660 1౧64 ౧౮01150606 0/ 5॥ 4.౯ ౫|.84గ04, 14.5. 56041046 0గ1066 
౧. బిలడం0420200, 100024 2౧6 ౧౧౧60 401.10. ౧656, 10024. 





